అనృతం కురిసిన రాత్రి 


(1971 లో కేంద సాహిత్య అకాడమి అవార్చు పొందిన 


ఉత్తమ కవితా సంకలనం) 


దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 


cc 


చందం బిల్లింగ్స్‌ విజయవా డడం ..7 సర 
GG 


విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 





ఒ(పచురణజ నెం. 818. 

పథమ ముదణ: జూలై 1966 
చ్వితీయ ముదణ : జనవరి 1972 
తృతీయ ము్యుదణ : ఏ[పియోల్‌ 18976 


వెల: రు. 4.00. 


Paper used for the Publication of this book was made 
available by Govt of India at Concensonal Rate- 


ము(దణ: 

న్యుతల్భత ఆర్హ్జు /పింటచు, 
విజయవాడ... 520004. 

ఫోన్‌ నెం. 75302 


రం. 


జ 
చూపిన ఆదరానికి, ,పోత్సాహానికి మా కృతజ్ఞత. ఈ కావ్యం సాహితీపరులలో 


రేకె త్రించినంక ఉత్సుకత, సంచలనం అప్పట్లో మరాకౌేదీ కల్షించలేదు, తిలక్‌ 
ఏ కోవకు చెందిన కవి అనే అంశంపై కొందరు కొందరు భివాషభి_పాయాలు వెలి 
బుచ్చినా, అతడు ఉత్తమ కవి అని నిర్వివాదంగా సాహితిపియులు అంతా అంగీక 
రించారు. ఈ విషయం (పథమ మ్యుదణను పరామర్శించిన సాహిత్య పికలే 
చాటుతున్నాయి. ఈ సందర్భంగా సమీక్షకులకు మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 


బాలగంగాధర తిలక్‌ కవితా సంపుటిని మేము (పచురించినపుడు రసజలోకం 


ఈ కవితా సంపుటిలోని గేయాల [వాత్మ్పతులన్తు ముదిత పాలను, 
సేకరించి ఇచ్చుటలో సహాయపడిన అనేకమంది సాహితి. మితులకూ, పరివయ. 
వాక్యాలు (వాసియిచ్చిన (శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారికీ మా కృతజ్ఞత. 


అణ (పకాశకులుం. 


1% భూలోకం 

8. కాస్మాపాలిటన్‌ 
19. వేసవి 

20. కఠినోపనిషత్‌ 
21. నేను కాని నేను 


22, నెహూ 

25. నిన్న రా(తి 
24,  (తమూర్తులు 
25. లయగీతం 
26. దీపం 

27. కిటికీ 


శిర. యుగళగితిక 


29. నగరంమీద (పేమ. గీతం 
బ్‌ జి 


80. యుద్దంలో రేవు పట్టణం 
81... మన సంస్కృతి 
ని. నవత _ కవిత 

రికి. ఇ అదృష్టాధ్వగమనం 
984. ముసలివాడు 

505. శికాపరం 

86 (పవహ్హాక 

87 సంధ్య 

88 దృశ్య భావాలు 

89. ఈ ర్యాత్రి (1841 
40. గుండెకింద నవ్వు 


44 


49 
క్‌! 
ర్‌4 
ర్‌ 
ప్‌0! 
61 
62 
65 
67 
69 
71 
78 
76. 
77 
78 


88. 
90 
91 

9 


41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
గిం 
సేం 
న్‌ల, 
శ్రీశ. 
శ్‌4, 
శీర్‌. 
6, 
శ్‌. 
లర. 
69. 
60. 
81, 
62. 
68. 
64. 


ఈ రాతి (1944) 
వాన కురిసిన రాతి 
రాజమం(డిపాటిలు 
నీవు 

ఒక (కుతి 

వానలో నీతో 
విరహోత్క-ంఠిక 
చిన్నారికి చిన్నమాట 
ఒక్కసారి 

ద్వైతం 

ప్ప్లన్‌ యింటూ మైనన్‌ 
మైనన్‌ యింటూ పన్‌ 
న్యూ సిలబస్‌ 
రాతి వేళ 

అద్వితీయం 

"స్వేచ్చా విహారం 
నువ్వులేవు సీ పాటవుంది 
పోయిన వ(జం 
ప్రాతఃకాలం 

ఆ రోజులు 

అభినవ బుగ్వాదం 
కాయ రాజా కాయ్‌ 
ప్రార్థన 

తపాలా బంట్రోతు 


vii 


11 
112 
14 


116 


118 
119 
128 
125 
126 
129 
182 
184 
136 
4189 
141 
146 
శ48 


'మావాడు-మహ గట్టివాడం” 


ఆధునిక కవితారంగంలో __ అంపే శ్రీశ్రీ యుగంలో _ తమ రచనలు 
శేగంథ రూపంలో రాక పూర్వమే యావదాంధ్ర చేశంలో ఊ త్తమ కవులుగా లబ్ద 
+పతిష్షులెనవారు ముగ్గురున్నారు. వారిలో తిలక్‌ ఒకడు ; మిగిలిన యిద్దరూ శ్రీ శ్‌ 
ఆజంతాలు. దీనికి కారణం, ఢీ (శ్రీలో నెతే, ఆయన గేయాలలో పెల్లుబికిన 
అపూర్వ భావ విప్లవం. ఆయన దాసిన (పతి శేయమూ (పతి తెలుగువాడి గుండెలో 
+ప్రతిధ్వనించింది. అభ్యుదయ కవితా యుగానికి ఆయనే ఆద్యుడని అంగికరింప 
జేసింది. మిగిలిన యిద్దరిలో యీ (పతిష్టకు కారణం (పధానంగా వారు సాధించు 
కున్న శైలీ రమ్యత, “అజంతా మొ _త్రంమీద పదో పన్నెండో గేయాలు మాత్రమే 
రాస్‌ తనదై న ge సొంత శైలిని నిర్మించుకున్న (పతిభావంతుడు. తిలక్‌ అంత 
కంచే విసృతంగా, బహుముఖంగా రాసి తన శైలిని ప్థాపించుకున్నాడు. కవిత్వం 
కొద్దిగా రాసినా, ఎక్కవగా రాసినా తన సౌంతముని చెప్పుకోదగిన శైలిని స్టాపించు 
కోలేనివాడు సాహిత్య  చరితలో నిలదెక్కుకోలేడు. నన్నయ, తిక్కన 
శ్రై నాథుడు, పోతన, పెద్దన _ పేర్లు అన్నిటికీ యీ శైలి సంబంధం వుండనేవుంది- 
(పేమకవుల్లో కృష్ణశాస్రుగారికి అషగ తాంబూలం యివ్వడం కూడా యిందుకే. 
అభ్యుదయ కవితా యుగంలో వందలమంది కవులు ఒకేరకమైన భావాలను 
కవిత్వంలో (ప్రకటించినప్పటికీ వారిలో బహు స్వల్ప సంఖ్యాకులు మాత్రమే 
కవులుగా చెలామణి కావడానిక్క్కూడా యిదే కారణం: ఈ మాట చెప్పినందువల్ల 
(ప్రతిపాదిత వస్తువుకంజే, త్పాయోజనం కంపే శైలికి. అధిక (పాధాన్య 
మిసున్నాననే అపోహ ఎవరూ పడనవసం౦ లేదు. కవిత్వంలో * లికిగల 
(ప్రాధాన్యాన్ని వివరించడం, తిలక్‌ సర్వ పాఠకులకు ఆకర్షణీయమైన శె లీవిన్యాసం 
చేశాడని చెప్పడం మాత్రమే దీని ఉదేశం. 


వచన కవితా _ప్మకియను పరిపుష్టం చేసిన కొ దిమందిలో తిలక్‌ కు (ప్రత్యేక 
స్తానం వుంది. ఈనాడు చాలావరకు పరిపక్వమైన “వచన గేయప్ప శై లికి అతను 
ఎంతో దోహదం చేశాడు. వచన గేయప్ప శెలిలో తిలక్‌ చూపిన టా 
ఆ (పక్రియ సం పదాయ పద్య కవితాభి మాను లను కూడా చాలా వరకు వశపరుచు 
కుంది. సంపదాయ వాదుల మెప్పు మనకెందుకని వాదించే తీవ్రవాదులు వుంటారని 
కూడా నాకు తెలుసు. కౌని, ఒక కొత్త (ప్రక్రియ సాహిత్యంలో స్థి సిరపడటానికి చేసే 
పయత్నంలో సంప్రదాయ వాదుల ఆమోదం కూడా ఒక ముఖ్య మెన ఘట్టమని 
నేననుకుంటాను. తమ ృపతిభా సంపన్నతచేశ వచన కవితా ప్రక్రియను యా 
మజిలీకి చేర్చిన కొత్తతరం కవుల్లో తిలక్‌ 'పేర్కొనదగినవాడు, 


వచన కవిత నేడు (ప్రధానంగా రెండు రకాలైన శైలులను ఆ(శ్రయించుకుని 
(పయాణం చేస్తూ వున్నది. ఒకటి, సమాసబాహుళ్యమూ, సంస్కృత లేక ఆంగ్ల 
భాషా శబ్ద (పదర్శనమూ, ఉక్తిలో _గాంధికచ్చాయలూ కలిగి పద్యమూ వదన 
గేయమూ అనే భేదం మ్మాతమే మిగుల్పుకుని పూర్వకావ్య భాషా సం పదాయానికి 
చేరువగా నడుస్తున్నశె లి, రెండవది, వ్యావహారిక భాషావాదాన్ని జీర్ణించుకుని (పజల 
పలుకుబడిలోని మెళకువలను సంగహించుకుని, తెనుగు నుడికారములోని సొగసు 
లను అవిష్క-రించుకుంటూ, వర్తమాన కాళపరిస్ట్థితులకూూ సమకాలీన (ప్రజల హృద 
యాలకూ దగ్గికగా నడుస్తున్న శె 3 లి, తెనుగుధాషా, భావ వికాసోద్యమా౭కు ఆదు 
లై న గిడుగు, గుర జాడల ఆకయాలకు యీ రెండవ శైలి నిజమైన వారసురాలు. 
మొదటిది నన్న యాదులనుండి వస్తున్న కావ్య భాషా సం్యప్రదాయాని: దగ్గిరచుట్టము. 
పజల భాషలోనుండి సహజంగా వచ్చిన శబ్దాలుగాని, పదబంధాలుగానీ, భా 
రాలుగాన్సి నుడికొరపు సొగసులుగాని ,పకటించ గలిగినంత శక్రినంతంగా భావాన్ని 
కావ్యభాషా సంబంధంగల కవితా సామగ్రి (పకటించలేదనేది అనుభవంలో (పతి 
వారికీ, (పతికవికీ తెలిసిన విషయమే. కాని కావ్య౦ రాయడం మొదలు పెట్టగానే 
తాను ఏదో ఒక పై అంతస్తులో వున్నాననే (భాంతిని పొందడంవ ర్ల ఆ అంతస్తుకు 
తగినభాష కావ్యభాషే షీ అనే మూఢవిశ్వాసంవల్ల కవులు కృతిమత్వమనే రొంపిలో 
దిగబడిపోవడం జరుగుతున్నది. కవిత్వం (ప్రజలకు దూరం కావడానికి యిదే 
'మొదటికొరణం. ఈ కావ్యభాష అనే సంకలను తెంచుకోలేకపోవడం, |గాంధికపు 
పలుకుబడిని తప్పనిసరిగా ఆదరించ వలసిరావడం, సం ప్రదాయచ్చ ందస్సులనూ 
కొంతవరకు మా(త్రాఛ్భందన్సుఃనూ వాడే సందర్భాలలో తప్ప వచన కవితా 


హ్రక్రియారంగంలో అడుగుపెట్టిన వారికి ఏ మాతం అవసరం వుండదు. అయితే 
పూర్వ వాసనలను పూర్తిగా పదిలించుకో లేక పోవడంవల్ల నూ, గట్టి సమాసొలో, 
గొట్టు సంస్కృతపదాలోలేనిదే కావ్యరూపం సిద్దించదేమోనినే సంచేహంవల్లనూ,, 
అఆధునికులై. న కవుల్లో చాలామంది యీ దృష్ట్యా చూసినపుడు తప్పటడుగుచే స్తూ 
వన్నారనే చెప్పవలసివస్తుంది. తిలక్‌ కూడా యీ పరిస్థికిని తప్పించుకోలేకపోయిన. 
సందర్భాలు చాలా చోట్ల కనిపిస్తా 


శ లిలోనూ. ఉక్త విధానంలోనూ, కొన్నిచోట్ల కావ్యవ స్తువులోనూ కూడా 
టు. బరంపురం ఐయటపకలేనిస్టికి తిలక్‌లో స స్పష్టంగా కనిపిస్తుంది. 
“ఆ ర్రగీతం నేనుచూశాను నిజంగా ఆకలితో అల్లాడి మృరిచెట్టుకింద మరణిం 
చిన "ముసలివాణ్డి" అనే సం _క్రితో ప్రారంభమై, కవి తనహృదయాన్ని ముక్కలుగా" 
కోసి బై టికి విసిరి వేస్తున్నట్టు శరపరంపర గా దూసుకువచ్చిన కరుణామయ దృళ్యా, 
లను వర్ణించిన తీరుకూ, అరదేగితంలో “కా త్త సింగారమ్మువలదు, ఉదా త్త 
సురఖిళా ప రసప్తావికముపలదు” వంటిపం కలలోని (గాంథిక 
య. వున్న తేడాను గమని_ే సీ నేను చెప్పదలచిన భావం స్ప్సష్ష షమవృతుంది- ఈ 
పం ఒక్క తిలక్‌ లో నేకొదుః వ్యా వహారిక భాషకూ, వచన కవితా (పకియకూగల 
bs పరిణామ సంబంధం సరిగా అంతుపట్టని అనేకమంది ఆధునికకవుల్లో కూడా 
కనిపిస్తుంది, “పీవి” అనేఖండకలో వాడినశె లి వి సరళమైన గీతపద్యమో రాసే 
టప్పుడు రాయవలసింది. సుమారుగా వెంకట నం. కవృలనాటి. సరళ 
వచనాల శై లి, సగం [గాంధీకం౦ం, సగం వ్యావహారిక కంగల శలి నొంక ర్య దశ 
వచనా కవితారంగంనుండి తప్పుకోడానికి మరికొంతకాలం పడుతుంది, తిలక్‌ దక 
రమణీయమైన శై శె లిని సమకూర్చుకున్నవాడు కనుక అతని శె లిగురించ్చి. దాని 
బాగోగులను గురించి యింతగా రాయవలసి వచ్చింది, 


తిలక్‌ తాను (ప్రధానంగా అనుభూతి వాదినని బల్ల గుద్ది చెస్పుపన్నాడు. ఈ 
అనుభూతివాదము యిటీవలికాలంలో భావకవితాయుగ సంబంధి. ఇది వ్య క్షివాదానికి' 
మరాకపేరు, “నా అనుభూతి నాది; దానిని నేను ఆవిష్కరిసాను” అనే తత్వం. 
కవి పొందిన (పధాన అనుభూతుల ఆకృతిలో కవిత్వం దర్శనమిచ్చే ఏర్పాటు, 
ఇంతవరశై 'తే ఎవ్వరికీ ప్రమాదంవుండదు. ఎందుకంటే వస్వాశ్రయ _ కివితలోకూడా- 
ప్యాతల స్వభావ, స్వరూపచ్చితణ, వివిధ రసముల నిర్వహణ 'మొదలగువాటిలో 
కవియొక్క అనుభూతి (ప్రధానపాత్ర వహిస్తూనేవుంటుంది. కొని యీ అనుభూతి 


వాదం యీ వ్య క్రివావ (ప్రాబల్యం సమాజాన్ని మింగేదిగా వున్నప్పుడే చిక్కు 
వస్తుంది. కవి భావనలో సామాజిక (వయోజన చైతన్యం మృగ్య మయ్యే 
టంత వరకు వ్యక్తిత్వం వి స్పృతమైతే ఆ కవి (పజలక పూర్రిగా దూరమై 
పోక తప్పదు, దీనిని తిలక్‌కు అన్వయించి చూసినప్పుడు తిలక్‌ తన కవితను 
గురించి తానేవిధంగా నిర్వచించు కొన్నప్పటికీ అతని ఊహలో అడుగడుగునా 
అభ్యుదయ భావావేశం తొంగిచూస్తునే వుంటుంది. "పార్టనొ, “ఆ ర్తగీతం” 
వంటి మహో త్తమ గేయ కావ్యాలను తిలక్‌ మాత్రమే రాయగలడు. అభ్యుదయ 
కవితాయుగ౦ బాగా (ప్రవరిల్లిన రోజుల్లో అనేకమంది కవులు శై లిక, అక్షర 
రమ్యతకూ ప్రాధాన్య? యివ్వనందువల్ల అదొక లోపంగా పరిణమించింది. ఈ 
దోషాన్ని పరిహరించి తిలక్‌ అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని సమకూర్చ 
డంలో కృతకృళ్యుడయ్యాడు మొత్తం మీద చూసే అభ్యుదయభావనా, కాల్పని 
కోద్యమకాలం నాటి శబ్ద సౌందర్యమూ-యీ రెంటి మేళవింపు తిలక్‌ కవిత్వమని 
చెప్పవచ్చు. 

అభ్యుదయ కవితాయుగంలో కావ్యవస్తువు కొన్ని పరిధులకు లోబడి 
కొన్ని నిర్దిష్టాంశాలకు మాత్రమే పరిమితమై పోయినట్లు కనిపించింది. ఆరంభ దశ 
ల్లోని ఆవేశం అలాగే వుంటుంది. దాని పరిధిని వి స్తుతపరచి దానిని జీవితంలోని 
సర్వరంగాలకూ వ్యాపింపజేయాలనే ప్రయత్నం వచన కవితాయుగంలో వచ్చిన 
కొ త్తమౌర్చు, అన్ని రసాలను వచన కవిత్వంలో నిర్వహించి ఒప్పించాలనే 
అస్మదాదుల ఆకాంక్షకు ఉదాహరణ (పాయమైన కవిత్వం తిలక్‌ రాసి చూపిం 
చాడు. “నువ్వులేవు సీ పాొటవుంది" వంటి గేయాలు వచనా కవితా (ప[కియలో 
(పేమ భావనలుకూడా ఎంత సుందరంగా చెప్పడానికి పవీలుందో నిళూపిసాయిం 
“వానకురిసిన రాతిలో చెప్పినట్లు నిజంగా మనందరం చూడని సమయంలో ఒంట 
రిగా వెళ్ళి వెన్నెల మైదానంలో కురిసిన అమృతపు వానలో తడిసి దోసిళ్ళతో 
తాగి తిరిగి వచ్చిన వాడివలె మధురాతి మధురంగా కవిత్వం చెపాడు తిలక్‌. శృంగా 
'రాది యితర రసొలక్రుకూడా వరర్తించగల విధంగా వచన కవితా (ప్రక్రియలో 
యిప్పుడు వచ్చిన యీ మార్చును_మొ త్తంమీద కవిత్వంలో సామాజిక (ప్రయోజన 
చె తన్యమనే పరమ లక్ష్యానికి భంగం లేనంతవరకు నేను __- హృదయపూర్వకంగా 
'ఆహ్వానిసాను. 
తిలక్‌ ఖచ్చితమైన మానవతావాది, కేవలం వ్యక్తిగతమైన అనుభూతికి 
శంబంధించి మానవతా భావనకు, సమాజ పరమైన మానవ కారుణ్య భావనకూ 


చాలా తేడా వుంటుంది. తిలక్‌ నిశ్చయంగా యీ రెండవ పద్దతికి చెందినవాడే, అభుర్జ, 
దయ కవితా యుగపు (ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావనా, “సంకుచితమైన జాతి. 
మతాల సరిహద్దుల్ని చరిపివేసి” “అకుంఠిత మానవీయ పతాకను ఎగురవే సె 
తత్వమూగల అభ్యుదయ కవికంఠ మతనిది. 


తిలక్‌ కవిక అభ్యుదయ కవిత్వం కొనిషపాణ్ళ, భావకవిత్వం కొన్ని 
పాళ్ళు కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు పజాశ కుల వహించే విజయ 
ఐరొవతాలు; నా అక్షరాలు వనెషలలో ఆడుకునే అందమయిన ఆ కపిల్లలు” అని 
తిలక్‌ చెప్పుకున్నాడు. ఇందులో అకని భావమేదైనా, మొదటిది తన కావ్య వస్తు 
వును గురించీ, రెండవది తన శే శె లిని గురించీ చెప్పుకున్నట్లు గా నేనర్హం చే చేసు. 
కునాషను. తిలక్‌ అభ్యుదయ భావనకు అందమైన శె లె లిని సమకూర్చి అభ్యుదయ 
కవితా కొలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి (సయతిష్షంచాడని చెప్పుకో 
వచ్చు, భావకవులు శబ్రసౌందర్యానికి శెలి రమ్యతకూ (పాధాన్యం యిచ్చారు; 
అభ్యుదయ కవ్వలు (పగతి కారకమయిన వస్తువుకు. ఈ రెంటిలో మంచిని ఒక 
చోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయిన 
దైనా సుందరంగా వ్యంగ్య విలసికంగా చెప్పలేకపోశే రాణించదు.అభ్యుదయ కవి 
త్వాన్ని కూడా పేలవంగా కౌకుండా అందంగా చెపుదాం అన్నదే తిలక్‌ ఆచరణ 
ద్వారా చేసిన సూచన, 

తిలక్‌ మంచి కవి కాబిట్టి అతని భావాల _వభావం యువకరంమీద తప్ప 
కుండా వుంటుంది. అభినవకౌల్పనికవాదమని చెప్పుకో దగిన అతని అనుభూతి. 
వాదము కవితకు తుది తీర్చు కాజాలదు. తిలక్‌ భావ కవితా మార్గంనుండి వచ్చిన 
వాడు కావడంచేత దానిలోని మంచితోపాటు దానిలోని దోషాలు కూడా అతనిలో 
వుంటాయి. వాటిని పరిహరించుకోవాలి. ఇటీవల యువతరం కవుల్లో వ్య_క్తివాదమూ' 
తతృలితమైన అరాజకవాదమూ, _ తివ్రవద _ ధోరణులూ పొడచూపుతున్న 
సూచనలు కనిపిస్తున్నాయి. కవితలో సామాజిక (ప్రయోజన లక్ష్యం కొరవడు. 
తున్న దేమో అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వం నజలకు మరింత దూరమయ్యా 
పమాదం ఏర్పడుతుంది. యువతరం కవులు దీనిని గురించి చక్కగా ఆలోచించు 
కోవాలనీ. సరియైన మార్గాన్ని అనుసరించాలనీ నా ఆకాంక్ష, 


తిలక్‌ నాకు చిరకొల మితుడు. మా పరివయం దాదాపు పాతికేండ్ల నాటిది. 
ఆ రోజుల్లో మేము నర్సారావు పేటలో స్థాపించిన “నవ్య కళా పరిషత్‌”లో అతను. 


"(పముఖ సభ్యుడు, అతని అనారోగ్యంవల్ల మధ్యలో చాలాకాలం మా పరిచయ 
బంధం దాదాపు తెగిపోయినంత పని అయింది. చివరి దశలో మళ్ళీ కలిళశాం* అతనికి 
ఆ అనారోగ్యం లేకపోతే యింకా ఎంతగా రాసేవాడో అనేది కేవలం ఊహకు 
మాతమే మిగిలింది. మరి అకాల మరణానికి గురికాకుండా వృంపేసో? అదీ అంతే... 
ఇంకకూ అతను మనకు మిగిల్చి వెళ్ళిన ఆస్తీ యా కావ్యం. అమూల్యమైన 


యో నిధికి విలువ కిపే బాధ్యత విశాలాం(ధ వారు నా మీద పెట్టారు. ఇది నిజంగా 
యు 
నా ఆద్భష మనుకుంటాను, 
[లు 


తిలక్‌ శారీరకంగా మంచి రూపసి. అలాగే మానసికంగా కూడా మంచివాడు, 
మె తనివాడు, స్నేహశీలి, కవి, రసజ్ఞాడు.... ఇన్ని మాట లెందుకు అతనే ఒకచోట 
అన్నట్లు “మావాడే _ మహగట్టివాడు.” 


*వీవర్స్‌ (ఫంట్‌ 
“హైదరాబాద్‌ కుందుది 
శే, జూన్‌ 68 అనాది 


గవపెత్త్వు 


నా కవిత్వం కాదొక తత్త్వం 

మరి కాదు మీరనే మన_సత్వ్వం 

కాదు ధనిక వాదం. సామ్యవాదం. 
కాదయ్యా అయోమయం, జరామయం. 


గాజు కెరటాల వెన్నెల సముదాలూ 
జాజిపువ్వుల ఆత్తరు దిపొాలూ 

మం(తలోకపు మణి_స్తంభాలూ 

నా కవితా చందనళాలా సుందర చిత విచి(తాలు. 


అగాధ బాధా పాథః పతంగాలూ 
“-ధర్మఏరుల కృత దక్తనాళాలూ 
త్యాగశ_క్తి _పేమర క్తి శాంతిసూ క్రి 
నా కళా కరవాల ధగద్దగ రవాలు 


నా అక్షరాలు కనీ్వటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు _పజాశ కులవహిాంచే విజయణఐరావతాలు 
బూ అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమెన ఆడపిలలు. 


— 1941 





అమృతం కురిసిన రాత్రి 
అందరూ ని(దపోతునాషారు 
నేను మాతం 

తలుపు తెరచి యిలు విడిచి 
ఎక్కడికో దూరంగా 
కొండడాటి కోనదాటి 
వెన్నెల మెదానంటోకి 
వెళ్ళి నిలుచున్నానా. 


ఆకాశంమీద అప్పురసలు 

ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు 

వారి పాదాల తారావమంజీరాలు 

ఘల్లు ఘల్లని _మోగుతునాష్మాయి 

వారి ధమిక్రిల్లాల పారిజాతాలు 

గుత్తులు గుత్తులై వేలాడుతునాషయి 
వారు పృధు వక్షోజ నితంబ భారలె 

న వార ధనుస్సుల్లా వంగి పోతున్నారు 


నన్ను, చూసి కిలకిల నవ్వి యిలా అన్నారు. 
చూడు వీడు 

అందమైన వాడు 

ఆనందం మనిషన వాడు 


కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు 

కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు 

వరని పెదవులమీద తెల ని నవ్వుల పీణల్ని మీటుతున్నాడు 
ఎవరికి దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు 

జీవితాన్ని _పేమించినవాడు జీవించడం తెలిసినవాడు 
నవనవాలై న ఊహావర్జార్హవాల మీద ఉదయించిన సూర్యుడు 
ఇతడే సుమీ మన (పియుడు నరుడు మనకి వరుడు 


జలజలమని కురిసింది వాన 

జొల్వారింది అమృతంపు సోన 

దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను 

దుఃఖాస్నీ! చావునీ వెళ్ళిపొౌ మ్మన్నాను 
కాంక్ష మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను 
జీవితాన్ని హసన్మందార మాలగా భరించాను 
జై (తయాథ్రా పథంలో తొలి అడుగు పెట్టాను 


అమృతం కురిసిన రాతి 

అందరూ నిద పోతున్నారు 

అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు 
అలవాటునీ అస్వతం్యతతనీ కావలించుకున్నారు 

అధై ర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు 
అనంత చై తన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు 


అందుకే పాపం 
ఈనాటికీ ఎవరికీ తెలియదు 


నేను అమరుడనని | 
ఇ స క 


19602 





భూమధ్యరేఖ నా గుండెలోంది పోతోంది 
భుకుటి లోపల నక్షతగోళం తిరుగుతోంది 
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు 
చూర్యుడిని చూడు నా తలమీద పువ్వు 


అట్లాంటిక కల్లోల తరంగాల మేను వాల్చింది నేను 
పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదకి తీసింది నేను 
ఉతర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరో పాదం 
సర్వంసహా చక్రవర్తి పవవి సంపాదించుకునానైను నేను 


సంకుచితమైన శాతిమతాల సరిహాద్రుల్ని చెరిపివేస్తున్నాను నేడు 
అకుంఠతితమైన మానవీయ పతాకను ఎగుర వేసునావను చూడు 
చరిుతల 3 కక జలధికి సేషహ సేతువు నిర్విస్తున్నాను రండి 
కవివచస్పవితృకాంతి కపూరమిది "స్వేచ్చగా జలక మాడండి, 


మధ్యధరా సము(ద తీర ఖర్జూర తరుచ్చాయ మధ్యాహ్న వేళ 
వే స్నిగ్ర కపోలతల్పాన ముద్దిడిన _పియసఖుణి నేను 
మౌంట్‌ వెనూవియస్‌ ఆగేషయ దరో్పణ్వ్యల జ్వాల 
వెలిగించి దెగ్చి త్తికలు _ప్రకంపింప హు నేను. 


అమెరికన్‌ పాల్‌ రాబ్బన్‌ సంగిత గితాన జాలిగా 
ఆ(ఫికా అంధకారాటవుల సింహగర్జా నిర్షోషగా 

కైలాస హిమగళము విడివచ్చు శాంతి సం దేశమ్ముగా 
పలికింది నేను, మానవాళికి అభరుహా స్త మిచ్చింది నేను. 


10 


ఎంత కన్నీరు మున్నీరుగా కురిశాను మీ కోసమై 

ఎంత మిన్నేరు పన్నీరుగా దింపాను మీ కోసమై 
వర్తమానం నేడు సుందరాభిసారికవోత నిలిచి హేలగా 
ఆగామి కాలగంవీరస్వామి కంఠాన వేయబోయే మాలగా 


నిలిచింది నేను. పిలిచింది నేను, దశదిశల కలిపింది నేను. 


వు వు 2౫ 


— 1962 


1] 





నా దేశాన్ని గూర్చి పాడలేను, సీ ఆదేశాన్ని మన్నించలేను.. 
ఈ విపంచికకు |శుతి కలుపబేన్ను 
ఈ రోజు నాకు విషాదస్కృతి, విధి తమస్సులు మూసిన 
దివాంధ నుతి, 
నా యెడద _మోడై న ఒక దుస్థితి. 


సీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభథిళా త 
శయ్యా సజ్జితమ్ము వలదు, హ్‌ 
రసప్తావితము వలదు, 
చిత *ిల్చ్ప కవితా (పస క్తి వాంఛింపను, తత్వసూ(త 
వాదో_క్రి చలింపను, 
సుందర వధూ కదుష్ట పరిరంభముల రసింపను, 
గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ 
వీరానేక గాథాసపహ్మాస్రమ్ము వినిపింపకు, 
ఇంక ననువ్వై విసిగింపకు. 


నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా 
చీలిన వెదురు బొంగును, 
మంటలో అంతరాంతరదగ్గమెన బూడిదను, 

పైన 'దెవమునకు, కింద మానవునకు జవాబు చెప్పవలసిన వారకి, 
రసాతల మంట శిరస్సు వంచినవాణ్ణి- 


12 


ఈ రోజు నేను చూసినదేమి ? విధి యిన్ని కత్తులను 
దూసిన దేమి ? 
జాగృతి హౌతి వాదరల రుధిరమేమి = 


నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు 
కింద మరణించిన ముసలివాణి ; 
చెను చూశాను నిజంగా సేరంధ్ర వర్షాన వంతెనకింద 
నిండు చూలాలు 
(ప్రసవించి మూర్చిలిన దృశ్యానిష ? 
చేను చూశాను నిజంగా తల్లి లేక తం(డిలేక తిండిలేక 
ఏడుస్తూ ఏడుస్తూ 
ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ 
పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిదాలుణ్ణి ; 
నేను చూశాను నిజంగా పిల్లలకు గంజికాచిపోసి 
తాను నిరాహారుడై 
రుద్దబాష్పాకులిత నయ నుడై ఆఫీసుకు వచ్చిన వృద్దుని 
ప్యూన్‌ ఏరన్నని ; 
నేను చూశాను నిజంగా క్షయ్యగ్ర స్ప భార్య యిక బతకదని 
డాక్రరు చెప్పినపుడు 
పచండ వాతూల హాత నీవపశాఖవలె గజగజ 
వణికిపోయిన అర క్త అశ _క గుమాసాని, 
అయిదారుగురు పిల్లలు గలవాణ్ణ్‌ ; 
నేను చూశాను నిజంగా మూ ర్రీభవత్‌ దై న్యానిష, హైన్యాన్ని, 
కుభితా(శు కల్లోల నీరధుల్ని, గచ్చడ్‌ శవాకార వికారుల్నిి 
ఇది ఎ నాగరికతకు ఫల(శుతి ? ఏ విజ్ఞాన (ప్రకర్షకు (పకృతి +. 
వ్‌ బుద్ద దేవుడి జన్మభూమికి గర్వ స్కృతి | 
ఇంకననుషు నిర్చంధించకు నే_సం ఈ ర్నాతినేను 
పాడలేను ; ఈ 
కృథ్యతిమ వేషాన్ని అభినయింపలేను 


13 


మానవత లేని లోకాన్ని స్తుతింపలేను 
మానవన్ననిగా శిరసెత్తుకు తిరగలేను 
ఈనాగరిక తారణ్య వాసం భరించలేను. 


ఒకు. నిరుపేద వున్నంతవరకు, ఒక్క- మలినాాకు 
మందు వొరిగినంతవరకు, 
ఒక పేగు ఆకిలి కనలినంతవరకు, 

ఒక్క శుష్క-_సైన్య సన్నిధిని క్షుధార్ని నేడ్చు పసిపాప 
ఉన్నంతవరకు, 

ఒక తల్లి నీరవాకోశ రివమ్ము విన్నంతవరకు, 
ఒక కత దుఃథధిత 
హృదయ మూరడిల్ల నంతవరకు, 

నకు శాంతి కలగదింక నేస్తం, నేను నిగర్వినై నాను, 
ఈ సిగ్గులేని ముఖాన్ని 
చూపించలేన్ను 

ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు 
వరద లె పారినవి, 
ఈ కలలు కాగితపు "పేలికలై రాలినవి. 


ఈ ఆ రి ఏ పొభాంతరాలకు పయనింపగలదు ? 
ఏ రాజకీయవే_త్ర గుండెలను 
స్పృశించగలదు ? ఏ భోగవంతుని 
విచలింస చేయగలదు ? ఏ భగవంతునికి 
నివేదించు కొనగలదు.... ? 


జా 1556 


14 


నాలు 


చునదైమా 

పిళ్ళమీద కోపగించకు 

మ్‌ళ్ళ నసమహాస్థంచు కోకు 

నిన్వ్నెన్నునోష్ము అనారు అవమానాల పారణేేశార్ము 
అవినీతి అఆంటగట్లారు 

ఆడదానిక సాహాసం హసికొిరాదనాష్నారు 


చిన్న మాడ్రై 

వీళ్ళందరూ భయపడిపోయిన మనుముస్థ్రలు 
"ఠతెపటిని గురించి భయం సంఘ భయం 
అజ్షాతంగా తవముతోదాగిన తమనుచూషి భయం 
గతంతో కూరుకుపోయిన మనుమ్యులు 
గతించిన కాలపు నీడలు 


చిన్న మాడా 

కిళ్యందరూ తోకలుతెగిన ఎలకలు 

కలుగుల్త్రోంచి బయతికి రాలేదు 

లోపల్లోపలే ఉరుణుణతాదు 

మెౌఢ్యంవరల్ల ఇలా ఢు్యులూ 

అవి వేకంవ ల్ల అమినాకులు 

పేళ్ళాందరూ మధ్యతరగతి (ప్రజలు 

సంభమహ కట్టుబాల్లుకి రక్షకభతులు 

శ్రీమంతుల -స్వేచ్చావ_ర్తనకి వై తిక కనా ష్య కారవలం. 
వుథిలా లయాలకవ పూజారులు 


15 


చిన మ్మా 

వీళ్ళందరూ సగంసగం మనుమ్యలు 

మరోసగం మదుగుపడిన భయసులు బాధ్నాగసులు 

కారతం భాగవతం తదుజుతారు న్న 

పాపం పుణ్యం కేటాయిసారు 

డ తీ కుపరు తిరగేసారు 

జాలీగా వున్నట్లు నటిస్తారు 

చప్పజడిన నిన్నటి మాటలే మాట్లాడుతుంటారు 

కప్పబడిన నిన్నటి కలలేష్మ తలచుకుంటారు 

సన్నంగా పళ్ళుసందున నవుక్షకుంటారు 

పహాఠాత్తుగా జడుసుకుంటారు 

చిటారుగా నిలబడలేరు 

వేళ్ళందరూ ముక్క-లై న గాజుపెంకులు 

చెల్లాచెదరై న మూగ ముత్యాలు 

కల్లాకపటం తెలియని కబోది గుంపులు 

తమని తామే మోసగించుకునే విద్యాధికులు విదూషకులు 

తమ చెట్టుకొమ్మని తామే నరుక్కు_నే అమాయకులు 
సం|పడా యకులు 


చిన్న మా 

వీళ్ళను విడిచి వెళ్ళిపోకు 

వీళ్ళందరూ నీ కెడ్డలు 

ఆకలి అవసరం తిరని కష్టాలగడ్డలు 
వాచకాలతో నీతుల్ని వల్తినూ 

దర్శిదంలో హరిడాశోభల్ని గుర్తిస్తూ 
కపెకలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ 
ఛై ర్యంలేని ఆమ స్వభావాన్ని ధర్యమని పిలుస్తూ 
బరువుగా బెదరుగా బకుకుతున్న వీళ్ళ మధ్య 
డైనమైట్‌. -పేలాలి 

జ నమోలు తిరగాలి 


16 


'కాళర్మాతివేళ కంకాళాలు చెప్పిన రహాస్యం తెలియాలి 
దారిపక్కు. నిల్చిన 'మోడుచెట బాధని అనువదించాలి 
చశచ్చికలో దాకుగానష్న పాముల్ని బుట్టలోకి పట్టాలి 
"రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగులివు సమకూర్చుకోవాలి 


చిన్నమ్మా 

నేను వెళాసాను 

చీకటి పడుకోంది 

చిటారుకొ మ్మలో నక్షతం చిక కుంది 
శిధిల సంధ్యాగగనం౦ రుధిరావ్ని కక్కు-తుంది 
దారంతా గోతులు యిలేమో దూరం 

చేతిలొ దీపంలేదు ధైర్యమే ఒక కవచం 


—- 1964 


2.14 17 





అనాప్నై 


శతధా విభిన్నమైన ఈ గుండెలో 

సంగితం యింకా వినపడుతోంది 

చావనని నమ్మకం కలిగింది 

చావుబేదు నా కని ఎలుగెత్తి చాటా లనిపించింది- 


అన్నా 
ఒక్క. నమ్మోట పోటుకే 
ఉరలిన రక్తాన్ని తుడుచుకొనే లోపలనే 


చక్కని సన్నజాజి పందిదికింద న్నాాప్నిక నురవధూటణి 
విలబడుతుంది 


నవ్వుతూ పెలంస్తుంది 
వదనావ జారే "ప్వేదాంబుకణాని్నిి 
చలాపహాక చేలాంచలంతో తుడుస్తుంది 


అన్నా 

నేను నిర్మించుకున్న ఆశాచం(డశాలలో 
కాలం కరిగి వెన్నెలయింది 

నా భావం పీణా నిక్వాణమయింది 

నా గితం రటన్న్నటనూఎ,పుర నినాదమై ంద్ని 
వేను యొవనాన్ని ఆనంద జీవన వనాన్ని 
ఇంక్య- నిశాలంత సీహాద కణం సోకినా 


i8 


ఒక్కా కౌముది శీతల కిరణ రేఖ జాల్వారినా 
ఒక దయామయి అడుగు సవ్వడి పలుకరించినా 
కోటి పువ్వుల్ని పూసాను 

కోటి నవ్వుల్ని జల్లుతాను 


అన్నా 

దూరతిరాన తెల్లని ఓడ తెరచాప కదలినపుడు 
భానహృదయాన నిక్వసనానిలం వచినపుడు 

ఒక్క- దుఃఖితుడు నవ్వి నపుడు 

ఒక్క పతితుడు కన్విప్పినపుడు 

అక్క-డ నా అడుగుజాడ గుర్తించగలవు 

అక్కడ నా సందేశాన్ని అ [కు సంగిళాన్ని ఆహాడించగలవు 


శ * * 


వా 188 


Ee 





'అయినాపురం కోటీశ్వరరావు 

అకాలంలో కాలధర్మం చెందడంలో 

అంత రహస్య్యంగాన్ని క్యటగాన్మి శతు (పయోగంగాని లేవని 
రూఢిగా తెలియవసోంది పరిశోధనల ఫలితంగా 


అయితే డీలక్స్‌ హోటల్లో, మూడో అంతస్తులో, పదమూడో నంబరు గదిలో 
అలా మాట్లాడుతూ చనిపోవడం సభ్యత కొదన్న విషయం నిర్వివాదాంశం 
స్వామి విలేయుడై న గుమాస్తా కోటీశ్వరరావు ఆఫీసు పనిమీద వెళ్ళి వుంటే 
పాొంతంగా పని ఆయేలోపున "చనిపోవ౭ం౦ డెరిలిక్షన్‌ ఆఫ్‌ డ్యూటి 
అనొచ్చును. 


“మూడంతస్తుల వంకూ వున్న మేడ 'మెన్హైక్కూడం వలన 

శలివ్లు అంటే అతనికి భయం ఎప్పడూ దాన్ని కోరలేదు ఉద్యోగంలో 
విధేయుడె న ఆతని విధేయపు గుండెలు 

వెదురుతిరిగి శఠించడంవ ల్ల అనొచ్చును. 


-ఏమెనా కోటీశ్వరరావు చనిపోవడం నిజం 
డాక్టరు తీర్చుకన్న మేనేజరు రాగానే లేచి నుంచోక పోవడమే 
ఇందుకు నిదర్శనం 
ఇతని తాలూకు వివరాలేమీ, వమాదకరంగా లేవు 
ఇతని తం(డి గుమస్తా, తాత గుమస్తా, ముత్తాత గుమస్తా 


20 


సాంప్రదాయకమైన వినయవిధేయతలకీ, గౌరవకరమైన దరిథద్రానికి 
వీళ్ళువంశం ఒక రాస్తా 
ఇతనికి యింట్లో ఆరుగురు పిల్లలూ, ఒక ముసలి కల్తీ, దిక్కూ పిల్లీ 
ఒక్క. రే "జ్‌ సీరసంగావున్న భార్య 
ఇతనదైెకున్న వాటాలో రెండున్నర గదులూ, ఒక "శులివిజన్‌ లాంటి 
బాత్‌ రూమూ ఒక అటకా 


ఇతను ఎరచొ కొలు ధరిస్తాడు, కాని కమ్యూనిస్లుకాడు 

ఇతను సందుల్లోంచి నడుస్తాడు, కాని స్నరియలిస్తుకౌడు 

నడుస్తూ నడుస్తూ నవ్వుతాడు, గొణుక్కు-ంటాడు, కాని యోగికొడు 
అలా ఆకాశంకేసి వెరిగా చూస్తాడు, కాని అసలు కచేకాడు 
(పతినెలా పాలబాకీ, కిరాణాకొట్లుబాకీ అణాపెసలతో యిచ్చేసాడు 
అందుకని ఆఖరివారంలో భార్యతోకలసి రాతజ్భ పస్తుంటాడు 
హారికథలకీ, వీధినాటకాలకీ అప్పుడప్పుడూ వెబుకుంటాడు 

వీ. డీ. లు ఎందుకొస్తాయో తెలియదు, ఆఖరుకి 

వీడీలు కాల్చడ మైనా "పరగడు. 


ఏడాదికో సినిమాకివెళ్ళి క్యూలో ఆఖరు బుద్దిగా నిలబడతాడు 
రాజకీయ సాహిత్య సాంఘిక సంస్థలలో దేనికీ సభ్యుడుకాడు 
ఎన్నికలలో వోటు పై ఆఫీస రెవరికి మ్మం'పే వారికిసాడు 


(పతి శనివారం దేవుడు పటాన్ని పూజిసాడు, పటికబెల్లం (పసాదం 
తింటాడు 


లంచాలు పట్టడు, ఎవరీష్న తిట్టడు, ఎవరేవున్నా పటించు కోడు 
సీతీ నిజాయతి వున్నవాడు, నీర్మలయైన ,దెవభ క్రి వున్నవాడు 
కాన్‌ - చనిపోయే ముందురోజునే “కనకయ్య అనే మితుణ్ణి కలుసుకుని 
సుఖమంచే ఏవిటి ? ఎలా వుంటుంది ? ఎక్కడ దొవకుతుంది శ 
అని అడిగాట్టి 2 


ఈ సందేహం అతని జీవితానికే మచ్చ 
ఇంకా పెరిగి పెద్ద దవకుండా అతను మరణీంవడం౦ దేశానికే రక్ష. 


—— 1965 


21 





నెవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో 
“చెదిరిన జుటుతో జారిన పెటలతో 

-ఈః సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు 

తల్తులా భార్యలా అక్క-చె ల్లెం(డా ములు 

ఏవ నాటివారు ఏ విటెవారు మిరు 

ఏ యుద్దంలో చనిపోయాడు మీ వాడు ఏ దళం ఎన్నవ నంబరు 


శురుక్షేేతమయితే కృష్ణుణ్తి అడుగు 
పానిపట్టయితె పీష్వాలనడుగు 
టొబ్బిలయితే బుస్పీనడుగు 
+కిమియా యుద్దం కొరియా యుద్దం 
(పథమ ద్వితియ (పసపంచయుడ్డాలు 
బిస్య్మా్యార్‌ ఇ. నడుగు హాట్లర్‌ నడుగు 
(బహ్మ దేవుణ్ణి అడుగు 


ఆయ్యయో్య ఆలా చూడకండి ఎండిన కెళ్ళతో బిగించిన పళ్ళతో 
ఎడు పింకిపోయిన ఎడారి రఠరొాము్ముల్నై చూపించకండి 
ఐం చెప్పను మీకు ఎవరు జవాబుడార్‌ అని చెప్కను 


-చీకటివడే వేళ 
చిరుతపులులు పశువుల్ని నోట కరుచుకుని పోయే వేళ 
పాడు బావిలోకి పడుచు విధవలు దూకే వేళ 


22 


చచ్చిన చరిత బొమికల కోసం కుక్కలు కొట్లాడుకునే వేళ 

చెయ్యవు మర్రిచెట్టు మీద దినంగా అరుస్తూ పిట్టలు కళ్ళు తలవేసే వేళ 
ఏదో భయం భయం 

చుట్టూ నురగవిషం 

ఉరగవిషం 

మృషావిషం 

బాధావిషం 

దుఃఖవిషం 

బౌర్తి పొర్షి పొంగిపొంగి వస్తున్నది 


అమ్మా వెళ్ళండమ్మా 

ఎందుకిలా వొంగివొంగి కుంగికుంగి 

ఈ సమాధుల చుట్టూ వెతుక్కు-ంటూ తిరుగుతారు 
శవాలు మాట్లాడవు 

సమాధులు చూపించవు 

మృత్తిక గుర్రించదు 

మి తికి దయవండదు 


మీ రోదన మీలోనే అణచుకుని 

మీ కళ్ళను మీరే పొడుచుకుని 

ఇలాగ యిలాగ యీ పాముల పుట్లమ్మట 

ఈ మొండి చెట్టమ్మట యీ కూలిన గట్ల మ్మట 
వెళ్ళిపొండి వళ్ళిపెండి వెళ్ళిపొండి 


ఎ వ 


— 1966 


జలుసు 


ధాతీ జనని గుండె మీద 
యుద్దపు కొరకంచుల ఏ(రని రవ్వలు 
మ్‌ కవ నా చూశారా 
కన్నీ౭ నా విడిచారా 


కోటి కోటి వై నికుల ఊడిపడిన 
కను(గుడ్ర అద్దాలలో (పతిఫలించే నిజాలను 
మ్‌ రెపుడై నాచూశారా 

కన్నీరై న నా విడిచారా 


దర్శిదుని నోరులేని కడుపు 

తెరచుకొనవు నాలుక బూడిదలో (వాసుకున్న మాటలు: 
మీ రెపుడె నా చూశారా 

కన్నీరైనా విడిచారా 


కాలం విరిగిన బండి చ|కంలా కదలలేక పడిపోతే 
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దిన నదృశ్యం 
మ్‌ 'రెవరై నా చూళారా 

కస్నీరె “నా విడిచారా 

ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే 
అణచుకొన్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముండే 
మీ రిపుడైనా మేల్కా-ంటారా 

చీకటి తెరలను చీలుసారా 

వభాత విపంచిక వలెకీస్తారా 7? 


ఈ ఇ 3 


— 18 


24 


స మరి 


ఇక్కడ నేను కేమం _ అక్కడ నువ్వు కూడా 
ముసలి అమా, పాత మంచం కోడూ 
మన చిన్నాణల్బాయిో, చెరువులో కొంగా.... ---. 


ఇపుడు రాత, అద్దరా(త 

నాకేం తోచదు నాలో ఒక భయం 

తెల్లని డళసరి మంచు ర్యాత్రి చీకటికి అంచు 

దూరంగా పక్క డేరాలో కార్పొారత్‌ బూట్‌ చప్పుడు. 
ఎవరో గడ్డి మేటి ముదనుంచి పడ్డట్లు డై 

నిశృబంతో ని_దెంచిన పె నకుల గురక 

చచ్చిన జీవుల మొరలా వుంది. 


అబ్బ చలి : నెత్తురు చల్లబడే చలి: 
మాడతుగాటే చుల్ల కాల్చినా 

లిండెల్‌ (రూపాయి దాని పాపం ఖరీదు) 
లచిండెల్‌ గుండెట్‌ కాతుకునాయి 

డాని సారానోరు నీరుతాగినా ఈ చలిపోదు- 


పోదు నాలో భయం మళ్ళి రేవు ఉదయం 

ఎణాదూ సదు లవా ఆద ౭క్యా లూ జదాటూాలతి. 

బుంచెస్‌తలో జాగాచలి 

పెన వరోచ్తాను చ్‌తిలో వైన్‌గన్‌ 

కి యిొెసీ తిరిగే అలటముక్క- మనెవికులం 
ఆల ళు (_ 

మార్‌ 3 


25 


యన్‌ టూ (తి మాట్‌ డెడ్‌ ఎవడ్‌ 

శనువ్వ్యా నేనా 

"కీబుల్మాగాం యిప్పించండి కేరాఫ సో అండ్‌ సో 
(మీ వాడు డెడ్‌.) 


స్పృహా తప్పెన ఎనేస్తిషియాలో 
వెన్నెముక క్యరలా బిగిసింది 

“యుద్దం యుద 

లివియాతో బెర్హిన్‌ లో స్తాలిన్‌ _గాడ్‌ లో 
స్వార్దం పెచ్చికుక రాలా పరుగెత్తింది. 


“అబ్బు 1 వణికించే చలి 

అందరూ ని(దపోతున్నారు 

అందరూ చచ్చిపోతున్నారు 

"అర్థ వాతి దాటిందని మోగిన ఒంటి గంట 
మయముంటలా మొొహాస్న్న కొట్టింది. 


"నే విడివరకటి నేను కాను 

నాకూ విలువ లేవు 

నాకు ఆనుభూతుల్తే వు 

-శనంకుడ 6 చావడం 

మీసం దువ్వటం లాంటి ఆలవాటయ్య్య ంది. 


కనిపించే ఈ యూనిఫారం (కింద 

“ఇంక పెద నిరాశ, అక అనాగరికత 

బడ్డి కింద నదిలాగ రహాస్యంగా వుంది 

వదలలేని మానవు ఊబిలాగ వుంది- 

"నేనంకే నాకే అసహ్యం 

అందుకే మరీ మదీ చంపుతాను మరి మరి తాగుతాను 
ఇంకేం చేసినా ఎవరూ ౯ప్పుకోరు 


26 


ఇంక తెల్లవారుతోంది 

దూరంగా ఆల్ప్స్‌ మీద మంచు దుఃఖంలా కరుగుతోంది 
(పభాతం సము[దం మీద వెండి నొకలా ఊగుతోంది 
తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో ! 

నిను చూసానో ? ' 


అందమైన తెల్లని నవ్వు సీ మెడలో 
గొలుసు గొలుసులుగా కదిలినప్పుడు, 
అదో విధమైన చెమ్మగిలిన చూపు 
నెమలి రెక్కలా వప్వుకున్నప్పుడు 


ఎనా్మాళ్ళుకి శి ఎన్నాళ్ళకి 1 
కొన్ని వేల మెళ్ళ దూరం మనమధ్య 
శక యుగంలా అడ్డుపడింది 
ఇంక "నెలవు మెడియర్‌ 
నిద వసోంది మతుగా నలగా 
అలాని న! య 
అడుగో సెం(టీ_ 
డేరాముందు గోరీలా నిలబడ్డాడు 


అదిగో యింకా 

కార్పొరల్‌ బూట్స్‌ చప్పుడు 

కడుపులో నీళు కదులుతూన్నట్టు. 

జ్యాగ త్త సుమీ జాగ త్ర 

నువ్వూ, పి'లలూ, బలులూ అందరూ. 
ae) ల్‌. 

మళ్లీ జవాబు (వాయె సుమీ | 

ఎనాషళ్ళుకో మరీ 

"సెలవ్‌ అబ్బా! చలి | 

చలి గుండెల మీద కత్తిలా తెగింది ౪ 

సీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. 


శ మ వ 


— 1943 


27 


“ులాన్‌ 


నిశ్ళాబపు మెత్తని పరుపులపైన 
నిదురించినది వటణమం౦ంతా 
కొండచివర ఎ(రని నక్షతం 
రాలిపడింది సము[దవు సీలంలో 


చేకటి కుంవటితో అస్పష్ట భవిష్య త్తు 
రాజుకుంటునవది రవ్వలు రవ్వలై చుక్కలు ముక్క--తై 


“నాలుగు కొట్టింది చర్చిగంట 
నిదురించే *టులాన్‌” పట్టణపు గుండెతో 
పగిలింది జర్రైను శతఘ్ని....” 


ఒకొగా-కంాటి ఒకొా్యాకగ్రాటి యుద్దనౌకలు 
౭రిగి ఒరిగి సము[ద నిర్హి_ద జఆజలతరంగ భుజంగ 
పద్రిరంభమ్ముజులలో సురిగి పోయినవి 


జలధి గర్భాతరిత బడబాగిష్నలో కలిసి 
శచిఖలపలటచ్చి నాలికలు తెరచి నాట్యమాడింది, 


“తిులాన్‌” భూమిమీద 
పజల 'వేడికన్నీళ్ళ వాన వాగువె పారింది 


28 


లా జ్‌ 


౭వనో టులాన్‌ : ఒహో టులాన్‌ | 
యరప్పురాని న్య్కృతిపై ౯రిగి పొమ్ము 
మా (_బఐబకుకలలో కారుచిచ్చు కలవె , అలవైె 


అది నవంబరు పం్యడెండవ తే 
దెబ్బతిన్న ఫించిదెశం విప్పిచూసిన రకపు మరకల ఛాతి 
మండి మండి బాడబమ సాగిన రేగిన అవ జ్ఞా జ్యో్యతి. 


విశ్శబ్దపు మె_త్రని పరుపులపై 
వీదురించెను పట్టణ మంతా 
కొండ చివర ఎరరని నక్షతం 
రాలిపడింది సము_దసీఅంలో 


చీకటే కుంపటిలో అస్పష్ట భవిష్యత్తు 
రాజుకొంటున్నది రవ్వలు రవ్వలై. చుక్కలు చిుక్కాలై_ 


నాలుగు కొట్టింది చర్చి గంట 
నిదురించే టులాన్‌ నగర హృదయంలో 
“జ్స్‌లింది జర్యన్‌ శతఘ్ని 


శతు యంత లోహ చక్రవద ఘట్టనలో 
పిండికృత ధరాతలం “వేనవేలు 
ఆవ మానపు నెఠదలలో ఆ1కోశించింది 


ఆడే గీతిక మరో రూపంలో 


29 


చలువరాల గోరిలలో 
మాత్ళృధా(తి మట్టి జారలతో 
మణగిన మృతవీరుల గుండెలలో 
జూ సమయంలో 


డార్లన్‌ సెజయిన్‌ొ లానెల్‌ 'ముదలగు నాయకులందరూ 
అధికారపు చీకటితో గొంతు విరిగిన గుడ్లగూబలు 


కనాణీ నాజీ నరహాంతకుిలను కేకలు 
సము(డదవు గుండెలలో తిమింగములవల తిరిగినవి 
“జై (ఫాను జై” అను ధ్వానమ్ములు దిక్కులలో _మోగినవి. 


30 





మెం మనుషమ్యులం 

మేం మహాస్సులం 

పండ లతోవలి గుండె కదలించి 
తగ తోవలి ఊగ సవరించి 
పాట పాటకి లేచ “కరటంలాగ 


యాట మయమాళుకి మో కిచ్నెరలాగ 
"మెం ఆడుతాం 
“ముం పాడుతాం 


ముం ఊపాసకపలం 

మం పపానుజవులం 

భూమి అంచులకు వెలుంగు తెరకట్ట 
తారకల గతికొాక్కు- (శంతివెటి 
పాట పాటకి వెండి దారంలాగ 
మాట మాటికి మండు దూరంలాగ 
మం సాగుతాం 

"ముం చేగుకతాం 


ముం నపినులం 

మం భావుకులం 

పాత లోకపు గుండెలతో శతఘు్న్ము వగిలించి 
భాబి కాలవు చందకౌంత శిలల కరగించి 
పాట పాటకి సోకు స్వర్గంలాగ 

మాట మాటక్‌ దూవ సింహాంలాగ 


వ 


"మేం నిలు సాం 
"మేం పిలుస్తాం 


మేం మనుష్యులం 

"మేం మహస్సులం 

మాకు దాస్యంలేదు 

మాకు శాస్రంటబేదు 

మాకు లోకం ఒక గిటురాయి 
మాకు కరుణ చిగురు తురాయి 
మేం పరపీడన సహించం 
“మేం దివ్యత్వం నటించం 


గాలి గురపు జూలు విదిలించి 
పూలవర్షం భువిని కురిపించి 

పాట పాటకు పొంగు మున్నీరులా 
మాట మాటకి జారు కనీ్మరులా 
'మేం ఆడుతాం 

మేం పాడుతాం 


ఎ ఈ వు 


జా 1942 


82 





అది అంతా యిసుక 

'చర్నితలో ఒక మసక 

ఇది నశించిన ఒక (గామం 

నిక్వసించే ఒక శ్యశానం 

(పాొణంగల పాడే వేణువు లీ యిసుక రేణువులు 
-ఈ భూమికింద మేడలు మిద్దెలు కదలే విచి(త' శబ్దం 
-ఈ గాలిలోన పూర్వుల శరీరాల స్పర్శల శ_తల్యం 
గతమంతా తోలుబొవమ్మలాడిన ఒక తెర 
వర్తమానం నీ కన్నుల కప్పిన ఒక పొర 
కాలిపోయే యిల్లు లా జీవితం ఒరుగుతుంది 

ఈక వెగటు ఏదో ననాష్నవరించుకుందడి 

"కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది. 


శ వా ఇ 


~—- 1941 


3. 14 33 


ఆర్‌ క్లో 
SES 
(పరార్‌ ఆయిన వ్య_క్సి కోసం? 


సేషనో టికెె-ట్లను జారీ చెయ్యకండి 

ఎకుడ రచ్చ అకు. డ ఆపి వెయ్య డ్‌. 
'దేశదేశాలక కేబుల్‌ (గ్రామ్స్‌ పంపించండి 
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి. 


ఆకాశవాణ్‌లో యీ విషయం (పకటించండి 
కాఫీ హోటళ్ళలో క్షబ్బులలో కర్మాగారాల్లో 
కాస్థ జాగ తగా నికితంగా పరిశీలించండి 
సముద తీరాలలో నదీ జలాలతో వెదకండి. 


సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్లండి 
రాకెట్లను అంగారకాది _(గహాలకు పంపించండి. 
అడుగుజాడల్నిి కూపీ తియ్యండి 

వేలి ముదలిష వరీక్షించండి. 


పజలు తండోపతండాలుగా విరగబడుతున్న్నారు. 
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు 
విజ్ఞానవేత్తలు నాగరికత పెతోలు వొలుస్తునావ్కరు. 
మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నాారుం. 


కావ్య చర్చలు కళాలయాలు ఆకర్షించడం లేదు 
రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం చేదు. 


34 


సెంటిసులు ఒకొ్కాక్యరే ఆత్మహత్య చేసుకుంటున్నారు 
an యు 
స్వార్ధ జీవనులు గభాలున రొమ్ములు జాదుకుంటు నాష్మరు* 


సిద్దాంతాలు చర్చలు ఎవరూ చేయడంలేము 
సిరా యింకకుండా నే ఎ(గిమెంట్లు చింపేస్తునావారు 
అతృ ప్త అళాంత (ప్రజా పారావారతరంగం 
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుకోంది.. 


ఇంక చరితలు (వాయనక్కరలేదు 

ఇంక రాజ్యాలు పాలించనక్కరలేదు 
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నడి: 
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది. 


కాబటి స్టాండ్‌ ఎ"బన్లన్‌ = మన జాతిని మనం. 
కాపాడుకోవాలంటే ఒక్క టకు ఒక్క చూరం 

ns 
వెతికి తీసుకురండి పరారీ అయిన వ్య క్తిసి 
చేరు దారి లేదు కదలండి కదలండి జ అసి 


అపార కృపా తరంగితాలై న నయనాంచలాలు' 

ఆనందం జాలువారే సిష గ్ల దరహాస పర్‌నుళాలు 
సంస్కా-రపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి. 
సదా (వజా హితై షిణి సుభాషిణి గర్వంలేనిరాణి 
కల్లసీ (కౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కదిస్తుంది 

తెలని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది 

చల ని తల్పి చక్కని చెలి ఆమె పేరు శాంతి... 


మ్‌ స స 


— 1856 


3౫ 


PPR స్కురుగులు 


బల్లపరుపుగా పరచుకొనవై జీవితం మీద నుంచి 
శార్యా మణి తాపీగా నడచివచ్చి అందికదా ._ 
శకంచదారలేదు 
పాల డబ్బా లేదు 
చౌెగులేవ __ రాతికి 

మ 
రగులే వృ. 

aX) 


ఈఛోజూ పాడే పాత పాటకి 
వలువలేక, వినికూడా కదలకుండా గొంగళీ పురుగు 
సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ నిద్రపోయింది. 


రోజూ ఆవకాయ తిన్నట్లు 

రొటీన్‌ అలనాబన 

బలసరుప్ప జీవితంకింద కాషస్‌గా దాచిన 

కోర్కెల సీ ట్‌ బాక్స్‌లోంచి తీసి 

ఉందేకాస్నీ, సెక్స్‌నీ, శృంగారానీష్మ 

క్రైమ్‌న్‌, షాక్‌ నీ, లాటకి కాగితాల్ని 

చాటుకుండా చూసుకుని, నవ్వుకుని మీసం మెలేసుకుని 
మాట్లాడకుండా జెంటిల్మన్‌లా మత్తుగా పడుకుంది గొంగళీపురుగు- 


ఐస్‌స్టాప్‌ దగ్గర పరాయి ఆడది తనకేసి చూసిందని 
మెరీనా కాంటీన్‌ యివతల నుంచుంపే మినపటు వాసన ఘాటుగా 


చేసిందని 
36 


అసలు అప్పుడే కాంగెసులో చేరివంపే ఈపాటికి మిని సరిష్ష 
అయిపోయి ఉండేవాడినని ర 
పెళ్ళాందగ్గర చెప్పాలని సర్హాపడి 

“హయో్యరామ సీ బతుక్కి.” ఆన్నట్టు మూతివిరిచే 

అర్జాంగి ఆకారం తల్చుకుని 

ముడుచుకుపోయిన గొంగళీపురుగు 

తన్ని తనే తీసుకుని గోడ అవతలికి 

తన్ని తనే గిరవాకేసుకుంది. 


భూకంపం వచ్చిండన్నా 

మరోయుదం 'రేగిందన్న్నా 

తనభార్య “కవలల్ని కన్నదన్న్నా 

కంగారు పడక కోటు తొడుక్కుని 
కోటీశ్వరరావు ఆఫీసు కెళతాడు, వస్తాడు. 


రాతి రెండోఆట సినిమా చూసి 

రత్తమ్మ యింటి ముందాగిన రిక్షులోంచి 

దిగిన జరీ కండువా పెద్దపులి జేబులోంచి పడిన 

పర్ఫుతీసి జాగ త్ర పెట్టి 

అక్కడే వెయిట్‌ చేసి ॥ 

తిరిగి ధోవతిని సరిచేసుకుంటూ తూలుతూ వచ్చే 

పెద్దపులి చేతికి యిచ్చి 

“థాంక్యూ” అనే పదాన్ని సంపాదించుకుని, సంతో షించుకుని 
పీపుమీద మోసుకుని వెళిపోతాడు ఏరేశ్వరరావు. 


ఆఫీసరు వసే సాల్యూట్‌ చేస్తుంది కడి చెయ్యి 

ఆకలేస్తే గబగబ రాస్తుంది కుడిచెయ్యి 

జేబులోంచి సెకండు హా6డ్‌ సిగరెట్టు ముక్కల్ని తీస్తుంది కుడిచెయ్యి. 
అయితే ఇంక ఎడమచెయ్యి ఉపయోగ మేమిటంటా ? 

నవ్వుకుంటూ ఎలక్ట్‌ 9క్‌ స్తంభాన్ని ఆనుకుని షాక్‌ తగిలి 
నిరుపయోగంగా చచ్చిపోతాడు నీరేశ్వ(రావు.... 


37 


కాక్‌ మార్కెట్‌లో బియ్యం, (బ్రాకెట్ల ఓపెనింగులు, కోజింగులు 
థియేటర్లో కొత్తసింమా కాఫీహోబల్‌ రేడియోలో లతా 
'రోడ్డుమీడ ఖరీదైన కార్లు, ఎన్నికల్లో నెగ్గినవాడి ఊరేగింపు 
కేకలు, కోకలు, వమమాంలు ముసిరిన బజారు రోడ్డమ్మట 
వీనులుండి వినక, కళ్ళుండి చూడక నిటార్లా నేరుగా 

యూ గిశ్వ్యరుడిలా నడుస్తాడు జోగీశ్వరరావు. 


చిన్నపటి ఆదర్శాలు అహాంకారాలు నశించి 

గోడమీద (గూప్‌ ఫోటోలు, వియ్యే డిలగీలు కృశించి 

నిత్య వె మిత్తిక వృుద్చె _తైకల గుళ్తుకట్టి 

శంఘ గౌరవ భైరవ 'దెవతముల్ని పతిషించి 
రసహీనమెన తమ జీవితాన్ని నివాళించి 

పీఅహా బుక కీడకలల చాటున సీరనంగా నుంనుని 
చనిపోయిన కో ర్కెల్ని పాతి పెట్టిన శ్యశాసాల దాటుకుని 
అ౭=వాట్ల ఆచారాల రై లుపట్తాఐ మీదనే దొర్గుకున్మి దొర్లుకుని 
చిన్నప్పుడు తెలియకచేసిన తప్పుకు రోగాలు మిగుల్చుకుని 
అయొవనంలో వృద్ధాప్యాన్ని తగులుకుని 

భయాల చాటుస్క ఎఏడుపుకాండల మాటున 

శుమానాలు టీచర్లు చిన్న చిన్న సంనారులు 
కోటిశ్వరరావులు పీరేశ్వరరావులు గొ ంగళీవురుగులు 


అక్షలు అతక్షలు 


శిసుగె త్తి చివరికి గొంగళీవుముగు 

అలవనరువుగా పరచుకున్న తన జీవితానిష పరుపుచుటలా చుట్లి 
ళం య యు 

ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటుంచే 

పెళ్ళాం మాట వినబడి, బాస్‌ కేక వినబడి 

భయంతో గజగజ వణుబుతూ 


38 


తరిగి తన జీవితాన్ని బల్లపరుపుగా పరచుకుని 
దానిమీద నిద్రపోయింది గెౌెంగళీపురుగు 
సగం సగం తిన్న కలల్ని నెమరేన్తూ 

సగం సగం చచ్చిన _పాణాన్ని జోకొట్లుతూ- 


హా జ్ఞా 2 


39 


SEIS EI 


లైట్లు వెలిగిన ప్రేషన్‌లోకి రైలు వచ్చినటుగా 
క్‌ త్త సంవత్సరం వ కొ తగా రావాలి మన మధ్యకి 
తని యీసారి ప్రాట్‌ ఫారమంతా చీకటిగా వుంది 
పాత మాటల మూటలతో కవులూ 
వట్టి మాటల సంచులతో రాజకీయవే త్తలూ 
మొహమాటం లేకుండా ముందెక్కి.. కూర్చున్నారు 
cl లింగ్‌ అవతల _టికెాట్లు దొరక్క- (పజలు దిగాలుపడి నుంచున్నారు 
శేపటి ఉదయానికి వేసిన పటాల్ని ఎవరొ తొలగించి వేళారు. 
వై వు ర 
ఇక్షుకోదండ జ్యావల్లి నాస్ఫాలించబటోయి 
చటుక్కున ఎందుకో మన్మధుడు వెనక్కి. ఆడుగువేశాడు 
ఆమశాఖా(గ పుంసో-కిల సమ్మె _పకటించింది 
పల్లవం ముట్టదు గొంతుక విప్పదు 
అన్యోో్యోన్యానుర_క్షులెన యువతీ యువకు లొక్క-సారిగా 
హూలాహుప్‌ ట్విస్ట్‌లాపేసి అసమ్మతి ప్రకటించారు 
వాసంత సమీరం వస్తూ వస్తూ 
ఊరి శివారున తుమ్మలతోపుల్లో స్తంభించిపోయింది 
మాధవ దేవునికి మర్యాద లెవరు చేస్తారు 
సాహస చందనం ఎవరు పూనారు 
సౌందర్య నేపధ్య మెవరు ౩ సేస్తారు 
జీవన వనంలో నవనవ నురభిళరమ్యం యౌవన నుమం ఎవరు 
వపూయిసారు ఇ 





40 


గుమ్మం తగిలి తలమీద గొప్పికట్టినా గొవ్పకి నవ్విన 

కొ _త్తకోడలులా వచ్చి నిలుచుంది కొ త్తసంవత్పరం 
బెదురుగా దిగులుగా ఎబ్బెటుగా నిలుచుంది కొత్త సంవత్సరం 
జడుసుకునవ్న పిరికివాడు మగడు 

జాలిలేని గయ్యాళి అత్త 

తన పూర్వపు హోదాని నెమరేస్తూ బతికే మామగారు 
ఇంటి చూరుపట్టుకు "వేలాడే _పేతాత్యలు గబ్బిలాలు 
ఇంటివెనుక పొడుబావిలో మొలిచిన పిచ్చి మొక్కలు 

ఇదే సమయం ఆని వీధిలో నిలిచి కన్నుగికే మొనగాళ్ళు 
ఇదీ కథ. ఎలా ర క్రికట్టిసావు - రసం పుట్టిస్తావు 

ఈ వడగాలిలో హోరులో ఏ రాగం వినిపిసావు... 


మనస్పెపుడో మొద్దుబారి మనుగడ పడికట్ల మర మేకుల్లో దిగబడి 
మూల్లిమూల్లి మూల్లునే నంగితం అసి మురిసిపోతోంది 
ఎవరూ చూడడంలేదు క్షితిజరేఖ వెనుక నిలిచి పిలిచే రత్నకంకణ 
హాసాన్ని 
ఎవరూ వినడంలేదు ని_దకీ మెలుకువకీ మధ్య ఒక క్షణం _మోగిన 
జంత సంగీతాన్ని 


అపుడు నేను కాలతీరాన ఒకల్ణీ నడుస్తున్నాను 
చర్విత విచిత్ర సము1దాలవలోకిస్తూ 
అవి విరిసిన తుంపరల్లో తడుస్తూ 


అపుడు నామీదికి భవిష్యద్గగనం వంగి, నో 
చెవిలో చెప్పిన రహస్యం విన్నాను 
చెదరిన మబ్బులమధ్య సూర్యుణ్ణి చూశాను 


అపుడు నేను ఈజిప్పు పిరమిడ్ర మధ్య బాబిలోనియా స్టూ పాల మధ్య 
“మొపహాంజొదారో శిథిలాలమధ్య నిలిచి కలలు కన్నాను 


41 


“అలా అలా అనాది అనాది అంధకార భయంకరాటవుల మధ్య 
సృష్టిసింహంచేసిన | పథమగర్హ విన్నాను 
పెనుకుఫానులో సముద్రాల ఉప్పెనలో ఊగిఊగి లుంగలు చుట్టుకు 
పోతున్న 


భూమి పేగుల్ని చూశాను 
ఎ సుడుదిగుళ్ళ చారిలో సుద్దకొండలు అగిృపర్వతాలు ఎడా రులచుట్లూ 
గిజగిజలాడుతూ పెనగుతూన్న _పాణహారితాన్ని చూస్తునాష్మ 
'పచ్చబడిన భూమిమీద ఫక్కున నవ్విన సూర్యుడి సంతోషపు 
వెలుతురు 


విచ్చిన (పాణం చుటూ ఉబికిన వెచ్చని ఎరని నెత్తురు 
శు అలాని 
“నిలదొక్కుకున్న ఆదిమానవుడు నిలిచి పూరించిన శంఖం 
ఇది సం|గామానికి సూచన 
ఇది (పసానోప కమణిక 
సీజర్‌ కొకేయధార మెరిసింది 
అలెగ్జాండర్‌. అశ్వరిం కౌ ఘట్టన మొరసింది 
రాజ్యం రమణిసీ మించిన రమ్యుభావన విరసింది 
"పేక్స్‌పియర్‌ డాంటీ కాళిదాసూ శంకరుడూ 
ఎ 2 సా 
చూరూ్కళ్సూ మహాత్ముడూ పికాసో నె క్ష 
ఎవరెనా ఇది నిరంతర నూతన పరిళొధన 
సత్య సౌందర్యాన్వే షణ ఒక శిఖరారోహాణ 


కాలానికి ఒక రూపంలేదు డానికి పాపంలేదు 

కాలం అద్దం లాంటిది 

అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన (ప్రతిబింబం 
కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు 

ఎవడికి వాడే యిచ్చా _,పయత్నబలంతో 

వర్ణోజ్వల వలయాలను స్పష్టించగలుగుతాడు 


42 


కాలం జాలం లాంటిది 
కళ్ళు మూసుకుని నడి యే ఉచ్చులో పడతాడు 
శ_క్రిపరుడు యు క్రిపరుడు దాన్ని ఛేదిస్తాడు. 


కాలం సవాల్‌ వంటిది 

సాహసవంతు డందుకొని ముందు సాగిపోతాడు 

చప్పబడిన పెద్దన్నయ్య చతికిలబడిపో తాడు 

ఆహార సమస్య అయినా అణ్యస్ర విప _త్తయినా 

ఆకలీ రోగం రణం (వణం ఏదయినా 

ఈ ధా్రీవదనానిష్మ వికృతం చేసే, ఈ మనుగడని భారం చేసే 
దుస్పహ పరిస్థితి అనారోగ్య మనస్థితి అసంత్క ప్తి అవా ప్రి 
అవివేకులు స్వార్ధపరులు కలిగించిన ఫలితం 

తమని తాము బంధించుకున్న నూతాలలొంచి నమ్మకాలలోంచి 
తప్పించుకోలేని మనుషుల నిస్సహాయ జనితం 

కొత్తడారి తొక్కలేని కొ తమలుపు తిరగలేని 

కుంటి షగుడ్డివాళ్ళ ప్రయాణ కోలాహలం 

మురికి కాల్వమీద ముసలితనంమీద మృషాజగతి మేద 
మహోదయం వికసించదు, వసంతం హాసించదు 

గడిలో కూర్చుని వసంతం వసంతం అని తన 

మడిలో మలిన శృంగారతృ పి పొందేవాడు వికారుడు శకారుడు 


సం(పదాయ ఫీరువుకి ఆస్వంతం|త వితంతువుకీ వసంతం లేదు 
సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు 
హిమసుందర శృంగమైన ఎవరెస్టుని ఒక “కెన్సింగే ఎక్కగలడు 
సుమసుందర వసంత గీతంలో ఉగాది నాహ్వానిందగలడు, 


శ మి ఇ 


—— 1968 


43 


తారకం 





దాక కడుమాలఅల కకంజరాలు 
దశ లం 

ఆ రరావ మండిరాలు 

ఏ తోకం తల్లీ, : 


ఏవో బాష్పృజలాలు =” 


Se తపు టు 
గుండెలోతు తాపం యిది 
సోమయాజి శావం యిది 
భూమి అడు లోకం యిది” 


భభఛచ్చు టా యి 
చకాలకి ప 

వం లోకం త్రీ అఆ శం 
కనుము ంచ అం ఖ్‌ 


= ఆవృులించు యం[తళాల 
త పనా! 
మనిషిగుండె ఏడ్చిందట : 
న 
'తెరలోపలి కాలనేమి.ో 


నారి డును ఆనశవాలు 
కలవ లతకు "కౌతా 


44 


ఊ తోకం తలి అణ యల 
ఎగిదిపడే రాబందయలు క” 


ఆజ ంగ దేశ కమం యిది 
చ్యంగస్టభాష క్షేమం యిది 
చర్మ(సపభుత్వు దానం యిది 
ధనికలోక ధరశ్రైం యిది 
కాలు కడుహ యిమ్మాన్న్నడది 
గాజుమడ బేదన్నృడి 
అన్నపూర్ణ కంటిముందు 
కనవపడినది ర_క్తవిందు 

ఇది కలికాలం అప్స్‌ -- యిట 
కళ్ల్తులేని పాపం యిది.” 


శక కేరకవు తోలుబెవు 
తాకేవె పు ఒకే నడక 
ఎక్కడికే తల్లి _ యిట 
మీదో కత్తుల చడ? ? 


“మృత్వ్య్యూవనే మెదానం 
శతువ నే అజ్డానం 
యార్వ్యలోని అక ణబాహాం 
సంధ్యలాంటి సందెిపహాం 
కులిచికొన్న్వు ఒక సె న్యం 
తిరిగిరాని ఒక "దై న్యం 

ఇది యుద్దం అప్స్‌ -- యిపు 
డఊంలు యింట ఆ(కోళశం 
ఏరికి మిగిలే దెక బాహ్పుంి?” 


కరాడులే ని లోకం యిది 
గుండతోతు తాపం యిది 


45 


సోమయాజి శాపం యిది 
పెద్దలున్న మిధైలున్న పాపం యిది, 
అడుగునున్న అడుసుతిన్న లోకం యిది. 


ఇది భూలోకం అబ్బీ _ యిట 
అసిమూల పంజరాలు 

ఆ ర్రరావ మందిరాలు 

పలక బేని గులకరాళ్లు క్ష 

ఈ 4 ౫ 


1045 


46 


= టవ్‌ 


రష్యాలో *రివిజనిస్టు? * వోడ్కా- సిప్‌ చేసి 

చె నాలో *రివల్యూ షనిస్టు” సప్పుర్‌ భోంచేసి 
అమెరికా హాలీవుడ్‌ తారాపథాలమీద చక్క-ర్‌ కొట్టి 
టోక్యోలో గై షా యోషాధరాల కేస్టుచసి - 
స్పెయిన్‌లో రెయిన్‌లో తడిసి 

ఇరాన్‌లో కొరాన్‌ చదిని 

ఈ రోజునే ఇండియా విచ్చేశారు ఏరు 
కాస్మాపాలిటన్‌ బోర్‌ ఏరి మారుపేరు 


శంకరుడూ సాంతాయనుడూ వీరి ఫింగర్‌ టిప్పుమీద 
కారల్‌ మార్క కిరుూగార్జూ ఏరి హృదయాంతరాళ్లంలో 
వీటిల్పూ వీట్నికళ్సా వీరి జిహ్వా గంమీద 


ఆరెంజ్‌ (ఫీసేట్‌లో ఏరు ఉపన్యసించారు 

అరిజోనాలో సత్యా(గహం చేశారు. 

వన్‌ వరల్లురాస్తూ వెండెల్‌విల్కీ_ వీరిని సంప్రతించారు 

ఆ స్రేలియన్‌ ఎటో రిజన్సుమీ దా నెసెసిటీ ఆఫ్‌ ఎబోక్షన్సుమీదా. 
కలిపి ఒకే ఒక ఉద్లింథం రచించారు 

గాందీకీ గాడ్చేకీ దాన్ని అంకితం యిచ్చారు 


జ రష్యాతో కమ్యూనిస్టు సులను “రివిజనిష్టు " లన్‌, చైనాలోని నేటి పిడివాదులను “రివల్యూ, 
షనిస్టు' లనీ అనడం కుహనా మార్కిస్టుల ఫాషన్‌ - (ప్రచురణకర్తలు. 


47 


భార్య సీయన వదిలేశాడు 
రెండో ఆవిడ యాయని్ని తగిలేసింది 
మూడే పెళ్ళాంకోసం మొనాకో పేపర్లలో (ప్రకటించారు 
ఫ్రీట్‌స్టీ)ట్‌లో బాండ్‌స్రీట్‌ లొ వీరి మాట వేదవాక్కు. 
స్ట్రిప్తీజ్‌లో ఫస్టు షోలో ఫనస్టుసీటు వీరికి జన్మహక్కు. 
పారినొతో కవితనీ షాం “పేన్‌ సీ కలిపి సేవించారు 
ఫారెన్స్‌లో యువతినీ _పకృతినీ కలిపి అనుభవించారు 


(పీలాన్స్‌ జర్నలిస్టు, వార్‌, కరస్పాండెంట్‌, వెంటటిలోక్విస్టు 
వీరు చూడని దేశం లేదు, పొందని అనుభవం లేదు 


అణుధూమం వంటి వీరి జీనియస్‌ భవిష్యత్తులో 

అరవై శతాబ్దాల మీదకి కమ్ముకుంది 

సకల | సిద్దాంతాలు మతాలూ యిజాలూ సైంటిఫిక్‌ నిజాలూ 
అన్నీ కలబోసి రంగరించి ఒకే ఒక రహస్యం కనుక్కు.న్నారు 
దానేష తన మరణానంతరం *ఎపిటాఫ్‌ "గా ఎన్నుకున్నారు 
“దేవుడూ మానవుడూ వీరిద్దరే యా అనంత విశ్వంలో మూర్తులు 
ఏ కోణంనుంచి చూచినా పీరిద్దరూ మిజరబుల్‌ ఫెయిల్యూర్స్‌.” 


ఈ * వు 


1966 


జతి 


వేసడె 


కాలం కదలదు గుహాలో పరా 
వంజా విహప్పదు, చేపకు 
శూలం తగలదు. 


చెట్లనీడ ఆవులు మోరలు 
చింపవు, కులి పిల 
స రో 


ల్‌ు 


కొండమీద తారలు మాడను 
అండ మొద కాకులు చచ్చెను, 


కాలం కదలదు, గుహాలో పలి 
పంజా విపష్పుదు. చేపకు 
గాలం తగలదు. 


ఎండుటాకులు సుడిగాలికి తిరిను 
చారున, వడ గొట్టిన భికుకి అదచనుూ 
"వెరిగ. 


పంకాకింద (శ్రీమంతుడు (పాణం 
విడచెనుు గుండెకింద నెత్తురు 
నడచెను. 


ఆకాక౧ తెల్లని శ్యశానమై 
ఇఎదరె్సస, నూర్యుడి తలలో పెను 
మయంటలు కదలను. 


ae 49 


కాలం కదలదు, గుహలో ప్పలి 
పంజా విప్పదు, చేపకు 
గాలం తగలదు. 


నిశ్శబ్దం అంటుకుంది 

మధ్యాహ్నాం మంటల జుట్టుని విరటోసుకు, 
చగదుంగా రోడమిద' తిరుగుతూంది, 
పిచ్చిదాని వొంటిమీద నెత్తురు కల్ప 
పిల్లవాడి సంధిలతోన భూతం తల. 


ఈ శా 


జా 194 


కఇిశాావనిషతే 


పీడల కొండచిలువలు వెలుతురు కుందేళ్ళను మింగి 

సంఘపు మృరిచెట్టును చుట్టుకుని మత్తుగా నిద్రపోయే సమయాన. 
మానవారణ్యంలోని పెద్దపులులు 

జరీ కండువాలు, విరుదాంకితమెన ' (సువర్ణపతకాలు ధరించి 
సిటీలో సభా వేదికమీద కథాకళి. నృత్యం చేస్తున్న కాలాన 
సాయం విహారార్థమరిగే 

చక్కని చుక్కల మినుకు మినుకు వెలుగుల్లో 

చలిగాచుకునే పడుచువాళ్ళ 

చప్పట్ల తప్పెట్లు (మోగే ముహూ రాన 

అతగాడు ఒక్య్థాడూ ఊపిరాడని గదిలో 

జిడ్డు తేరిన తన ముఖాన్ని కన్నీళ్ళతో టాయిలెట్‌ చేసుకుంటున్నాడు 


అర్దరా(తి థియేటర్లలో అర్హనగ్న లాస్యానికి, సెక్సీ హాస్యానికి 
అమెరికన్‌ జాకెట్టు తొడిగిన బంగారప్పిచికలు కిచకిచలాడి నపుడు. 
ఊరవతల సందులలో అంగళ్ళలో 

విక్రయార్థం రంగేసిన రకరకాల మొగాల్ని పేరుస్తోన్మప్పుడు. 
యుద్ధాల్ని సృష్టించే మహానా యకులు 

దేశాల సరిహద్దులలో నిలబడి 

'ద్వేషాల శతఘుషలు పేలుస్తూన్నప్పుడు 

అకాల మరణం పొందిన అనాథ బాలు 

ఒడిలో పెట్టుకుని అతగాడు ఎ రని కళ్ళతో 

ఏమీ ఎరగని. దేవుణ్ణి (ప్రశ్ని స్తున్నాడు. Ne ee 


31 


వెలుగును వెనక్కి- నెట్టుతూ రేపటిరోజూకి 

భదివేల సంవత్సరాలనాటి పాతముఖానిష్మ అతికించే ౦దుకు 
ఒక హాహా హూహూవ్ల (పయత్నిసోన్న [పాతఃకాలాన 
కాలాన్ని సాగదీసి సాగరాన్ని మధించి ఖగోళాల నావ రర్షించి 
అధునాతన భావుకులు స్వప్న భుకు లు 

వర్తమాన శిరస్సుని వధించబోయే సమయాన 

గత భూతకాల (పసక్తి లేక గగన పాతాళాలమధ్య 
ఏటవాలుగా జారే విలాసులు తత్‌క్ష్తణ 1పయోజన సాధకులు 
చిరునవ్వులు చిందే విషమ సంధ్య వేళ 

అతగాడు మూడవ పరిమాణంలోని ఊహాలకి 

ఆకారం కల్పిందబేక తికమక పడుతున్నాడు. 


నెత్తుటితో దోగుకూన్న చరిత శిశువుకు 

బొడ్డుకు బదులు పొట్టనుకోసిన అవివేకపు మంగతసానులవ లె 
bare తెల్లబోయి నిల్చిన సమయాన 
కోరికలకీ, సంతృ ప్రికీ మాటకీ ఆచరణకీ మనిషికీ మనసుకీ 
మధ్య అగాధాలు నిలిచి ఆవులించే క్షణాన 
అందాన్ని హత్యచేసి వికృత ఆనందాన్ని చంపి అ్యకువు 
జీవితపు మైదానంమీద ఒడంబడిక చేసుకున రోజున 
“అతగాడు పరీక్షనాళికలో ఎండిన నాగరికత గుండెని పదిక్షించి 
కొంచెం కొంచెం తన నెత్తురుతో తడుపుతున్నాడు. 


చీలిన జీవితాల నెరదలలోంచి వచ్చే అస్పష్టపు ఆ(కందన ధ్వానాల 
భయంకర రహస్యాలపైన నల్లని విస్కృతీ వస్త్రం కప్పే వేళ 
తూలిన తాగుబోతు కూలిన యింటి నడికుప్ప 

(బతుకు రైలుదారిలో వాలిన మృత్యువు "ర5క్టా 

ఒకే ఒక కాన్వాసుమీద ఆర్డిస్తులు చితిస్తోన్ను నిమిషాన 

కష్టాల బాధల భయాల పర్వత శిఖరాల పైన విలచిన 

కాంకా సీహారాల ఆశాసూర్యుడు (పతిఫలింప 

ఏడు రంగుల ఇంద్రధనస్సు లెక్కపెట్టి కోట్లకొలది జనులు 


52 


ఎండమావుల పండగలు చేసుకునే సమయాన 

అతగాడు తెగిన ఫిడేల్‌ తిగల్నీ 

కదలని గడియారపు గుండెల్నీ చినిగిన స్వ పష్వపు సంచువ్నీ 
రిపెయిర్‌ చేసే (ప్రయత్నంలో నిమగ్నుడయాడు. 


పైన్‌ గన్‌లు సోల్దర్లు జెట్‌ విమానాలు రాకెట్ల సమూహాలు 
ఒకొగాక్య యుద్దంలో నునుమ్యలిష చంపి నాగరికతను రక్‌ 
అద్భుత చార్మితక ఘట్టాలలోన 

ఆ_స్టెకులు నాస్తికులు మతాలు సిదాంతాలు 

మనుష్యులిఇ మరచి సరమ సత్యాలను తరచి పై కితిసే 

ఆ'వేశపు మధ్యాహ్నపు ఎండలలొన 

నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి 

సౌఖ్య నగరానికి దానితెలియక 

సై నొపోన్టుమీద మిధ్యాలిపి డిసైఫర్‌ చెయ్యలేక 

జిగీషువుల జిజ్లాసువుల ముఖాలు వెల వెలబోతున్న సమయాన 
అతగాడు ఒక్క డూ ఊపిరాడని గదిలొ ఉరిపోసుకు చనిపోయాడు. 


* * & 


-1968 


53 


నను శాం నేను 


'నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు 
నలుగుర్ని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు 


ఒక నిళార భాగంలో నక్షత నివహాగగనం 

శీరగా భూమ్మీదకు వొంగి ఏదో రహస్యం చబుతూన్ష చేళ 
శ&ంటరిగా నా గడిలో నేను మేల్కొని రానుకుంటూంటాను. 

నా హృదయ స్పందనమా(తం నాకు వినిపిస్తూ వుంటుంది 
ఎడురుగా గోడమీద బల్లి ఏకా్యగంగా నా కేసి చూస్తూ వుంటుంది 
కిటికీ అవతల 'ఫె5న్‌ మొక్క (కీగంట కనిపెడుతూ వుంటుంది 
కీచురాళ్ళ చప్పుడు ఆప్పుడప్పుడు వినిపిస్తూ వుంటుంది 


పాత ఇటికల గుట్టలో మెలికలు తిరిగిన పాము బద్దకంగా కదులుతుంది 
అదే సమయంలో లేత ఎరుపు ఆవేశాన్ని వొంటినిండా కప్పుకుని 
కడుపులో వొణికించే చలి కనబడకుండా ఆలోచన' మంటలంటించి 
కళ్ళచివర నేనుకాని నేను నీలపు దూన్ని ముకెవేసుకొంటూ 
శగొణుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను 


నాలోపల ఎవరో చప్పున ఇటునుంచి అటువె వైపు వెళ్ళిపోతూ 
ఆనవాలుగా వదులుతారు యిరవై యేళ్ళనాటి | జ్ఞాపకాల్ని 

నా గది అవతల ఎవరో నవ్వుని నొక్కిపట్టిన ధ్వని నీళ్ళని కలచినట్లు 
రోదసిలో చీకటిలో అంతర్షిత సంగీతం తాలూకు (కుతి చుట్టుకొన్నట్టు 
మంచూ మసక వెన్నెలా కొలిసిన శీతాకాలపు రాతి గుండెలమీద 
మరకలా పడుతుంది నా నిట్టూర్పు ఏకాంతంమ్‌ద నా తీర్పు 


54 


ఎందుకు రాస్తున్నావంకే ఏంచెప్పను ఎవరికి చెప్పనిస్పుడు 

గోడమీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది 'ఫెరన్‌ మొక్క. నిద్రపోయింది 
ఆకాశం నక్షత్రాల్ని జారవిడిచి అంక ఎత్తుకు ఎగిరిపోయింది 

నా చుట్టూవున్న తెరలు జారిపోయాయి నాకు నిజంగా మెలకువ వచ్చింది 


కిటికీలోంచి శిశిరరు క్షీణ చంద్రరేఖ గిలగిల్లాడినట్టు కనిపించింది 
శా శ 1 


1965 


వ 


సెపమ్రై 


ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు 
ఏకాంతంలో భూమి (ధువగళాలె తి ఏడ్చిన రోజు 
తెల్లని పావురం ఎండలో సామ్మసిలిపోయింది 
తల్లిలేని పిల్లలిఎ నీడలోకి పిలిచేవాళ్ళు లేరు 


సముదమధ్యంలో ఓడలో దిక్చూచి పనిచెయ్యడం లేదు 
సర్వజనావళికి యా_త్రాపథంలో సెన్‌ పోన్ట్‌ కూలిపోయింది 
చరిత మిట్టమధ్యాహ్నూంలో చలీవేందిర. కనబడడం లేదు 
నాగరికత నగరం మధ్య నడిరోడ్డుమీద మూర్చపోయిందడి 


అన్నివిధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలూ ఒప్పుకున్నాయి 

స్విన్ననయనం ఛిన్నహృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి 

అయిదు ఖండాల జిజ్ఞాసువులు ఆతోచనాంధకారంటో చిక్కు-కున్నారు 

అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని 
ముంచివేసింది 


ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు 

రణంలో మరణంలో అజేయుడై_ ఎనయీ వ్యకి “అమరుడన్నారు 
అవనత మ_సకాలతో అశేష వజానీక ౦ అ (శ్రుతర్పణం చేశారు 
అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు 


ఈ $$ = 


ఈ హరఠాత్సరికామంలో 
ఎంత అర్ధవిహీనమైపోయింది సర్వం 
ఎంతగా కుంగి “కో” యని విలపించింది నా హృదయం 


56 


ఎవరు చెప్పు యింతటి దాకా 

ఈ భూవలయంమీద ఇంత హుందాగా ఇంత అందంగా 
ఇంత గర్వంగా తిరిగిన మనిషి 

ఎవరు చెప్పు ఈ విశాల గగనం మీద 

ఈ దిక్కు-నుండి ఆ దిక్కుకు యింత అర్ధవంతంగా 

ఆగామి మానవ సంతతికి ఆ దేశంగా ఆదర్శంగా 

స్వర్షాక్షర సంకేతాన్ని రచించిన మనీషి 

ఎవరు చెప్పు యీ (ప్రపంచ చరిత్ర తలుపు తట్టి 

లోపలి చీకటితో గదిగడిలో మూల్గులు వినవచ్చే ఎదఎదలో 
ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి £ 
జవహార్‌ 

నలభై ఐదుకోట జనుల (పియతమ నాయకుడా 

సివు లేవనే తలపు రానివ్వలేక పో తున్నాను 

నిద్దమైన ఈ నిలువుటద్దం మీద పగులు చూడలేక పోతున్నాను 
ఈదేశంతో ఏ పహృాదయద్వారం తెరిచినా 

సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే నువ్వు 

ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా 

అక్య్థాడ సీ పదాంకం నువ్వు కట్టిన యిల్లు ధెర్యంగొలిపే స్రీ చిరునవ్వు 
ఎలాగ సే స్మృకినుండి పారిపోగలను 

ఈ దుఃఖాన్ని మరచిపోగలను 
మానవో_త్తముడవు 

మేరునగ ధీరుడవు 

అకుంఠిత కార్యదీక్షాదీక్షి తుడవ్న 

అపుడే ఎలాగ విడిచిపోయావయ్యా 

అసంపూర్ణ చి(తానిషెవదలి 

అనిబదమాలికను వదలి 

ఎలాగ కనుగిలికి తెర తొలగించి నిశ్శబ్దంగా ని_ష్యామించావు 
దిగ్భాంతమైన దేశాన్ని విడిచి 

దీన మానవాళిని మరచి 


శ $$ జా 


57 


ఊఆ తోటలో పువ్వులెప్వుడూ పూసాయి 

అక్కడ నిత్య వసంతం 
శడచిన శిశిరానిష తలచుకొని 

గజగజ వణక దాచెట్లు 
అతడు నిత్య యౌవనుడు 
వ _ర్ర మానం పదునై నక త్తి 
చానినొ త్తి చీకటి మొదచ్శ కోసాడు 
పకల నూనెలో తడిపిన వత్తి 
దానిం మెదిపి భవిష్యద్దీపానిఎ వెలిగిసాడు 
చారిత్రక దృక్పథం అతనిశ క్రి 

సమ్యక్సిద్దాంత రథ్యమీద రథాన్ని నడిపిసాడు 
చరన్మొఢ్య కూరమృగాల సంకులారణ్య ంలో 

హీతుక సాహసం కవచంగా ధరించిన ఆఖేటకుడు 
చలజ్జీవన దై నందిన కోలాహాల పాొంసుపరాగంలో 
తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు 
అల వివేకానంద రవీంద్ర మహాత్ముల (తివిధ పథగామి 
'అనిదంపూర్వ వసుధె క కౌటింబికుడు మహా నాయకుడు 


శ సన 8&8 

గపిన్స్‌ ఛార్మ్రింగ్‌ డార్జింగ్‌ ఆఫ్‌ ది మిలియన్స్‌ వెళ్ళిపోతున్నాడు 
చారి నివ్వండి 

స్వష్నృశారిక లతని శిరస్సుచుట్టూ పరి_భ్రమిస్తున్నాయి 


మనవాడు జవహరుడు భారతభూషణుడు కదలిపోతున్నాడు 
కన్నీరు విడువకండి 


కోటికోటి ఎదల గులావీలు అతని పాదాలు ముద్దిడు తున్నాయి. 


ఉపియదర్శనుడు నె_హూవండితుడు శాశ్వత నిదపోతునాఎడు 
సద్దు చేయకండి 


విధుర వసుమతి మౌన విషాదగిత మాలపిసున్నది. 


క శ శ 


— 1964 


వరి 


దెన్నరా 


ఒక్కమాట చెప్పు 

నిన్ను రాత్రి దేవుడు వచ్చి నా మంచం మీద కూర్చొని 
దినంగా నాకేసి చూసి కన్నులు దించుకున్నాడు 

ఏమైనా అన్నానా ? నే నేమైనా అన్నానా + 


ఆకరి అని ఆశలు గాని అనివ్రైంటా ఏఫలుడె 

ఆత్ర హత్య చనుకునఎ అణ్బాయిని గురించి అడిగానా + 
అమ్ముకొని యౌవనం, అలసిన జీవనం 

సాగించి సాగంచి సంధ్య వేళ ఉరితీసుకున్న 
సానిపడుచు మూట చెప్పానా ? 

చీనాతో యుడ్డంలో చితికిన కొడుకు వా రవిని 
చేకట్లో ఏట్లో “దూకిన మునలిడాని పసరుగుండె 

నే చూపించానా z 

కాంగోలో, క్యూబాలో, సె (పస్‌లో, లావోస్‌ లో 
కాలి కమురు కంపుకొ'క్టు కాలం కథ, మానవ వ్యథ 
నశ వివరించానా ? 


నిజం చెప్పు నిజం చెప్పు 

నిన్వుుగూర్చి, నన్ను గూర్చి 

నిఖల సృష్టిలోని విలంగూర్చి 

సీరవ సుందర పహృదయపా_త 

నిండిన హాలాహలం గూర్చి 

వేజం చెప్పుమని అడిగానా ? నిందెంచానా ? నిర్పంధించానా 7 


౨9 


నాకు తెలుసు, నాకు తెలుసు 

గొలుసులోని అసలు కిటుకు 

నాకు తెలుసు, నాకు తెలుసు 

దేవుని చెక్కిళ్ళమీద దినంగా జారే కన్నీటిని 
దీపకాంతిలో చూసి చటుక్కు.న జాలితో లేచి 
కౌగిలించి, ఊరడించి 

కన్నీటిని తుడిచి 

వెళ్ళిరమ్మని వీధి చివరిదాకా సాగనంపి వచ్చాను. 
నాకు తెలుసు, నాకు తెలుసు 

మానవుడే దానవుడై తిరగబడినప్పుడు 

పాపం పెదవాడు _ కన్నకడుపు - ఏం చేసాడని ] 


* మ ౫ 


1965 


60 





శికడు 
మా వొడే-- మహగట్టివాడు...మకుటంబేని మహారాజయ్యేవాడు 
కావి ముసలిదాన్ని," మసక మసక కను్నులడాన్ని, 


మూల మూల ముడుచుకు కూర్చున్నదాన్ని 
మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో 
మంచీ చెడ్డా మరచిపో యాడు 
మర్యాదలిష్న అతి(కమించాడు 
మరి పనికిరాడు. 


మరొకడు 
మఠలెపూలమీద పరుంటాడు, మంచిగంధం రాసుకుంటాడు 
మరి ఎందు 'కేడుసాడు ? 
మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మం్యతనగరానికి 
'వెళ్ళొచ్చినవాడు 
మాతోపాటు నడుసానంటాడు 
మరి నిజంగా వసాడా ? 


మూడో వాడు 


అరె! వీడు చిచ్చర పిడుగు ఎండలో నడిచే మనుష్యులకి గొడుగు 
ముందుకు వేసిన అడుగు 


మాకు చిన్నన్న కానీ అన్నన్న ! ఈ మధ్య విదేశాల చవకబారు 
పానీయాలు "సేవించి 


మత్తుగా పడుకున్నాడు 
మరి యిప్పట్లో లేవడు. 


ఈ వ వు 


జా 1906 
61 


ఎంగ 


[నిరంతరమూ యుదానికి సన్నద్దమౌ తున్న (పభుత్వాల మనస్థితీ 
వా 
మెగాటన్‌ బాంబులు కల్పింపబోయే భయంకర పరిణామాన్ని ఊహించి] 


అంతరిక్ష 

మవలిపక్క- 

హాఠాద్దర్ల నినదించను 
అతలమందు వినిపించెను 


ఇరుసు వంగి 
భూమి కుంగ 
జరత్కా-రు పూర్వీకుల శాఖలపై (_వేలాడుచు 
శరణు శరణు వచనమ్ముల 

సాశు నయన దీనులె రి 


శ 


అంతరాళ 

మంతనిండి 

ఊదారంగుల మంటలు 

ఉవ్వెత్తుగ నుడితిరి గను 

దిగ్గజాలు 

తిండించెను 

రణకాష్టము లన్ని దెసల కణకణ మని రాజుకొనెను. 
రాలుచున్న పిడుగువాన రాబందులు గొణీగికొనెను. 


62 


చీకటిలో 

బాకిటిలో 

ఉన్య్యాదుల సంభాషణ 

ఉలూకముల అన్వేషణ 

ఎవ రువారు 

భుం ఉఆలదరు 

బుయలులోన మొయిలుతలతోన 

బరువు బరువ అడుగులతో 

పరుగులెత్రు యమదూతల 

పదధ్వనుల [(పతిధ్య్యనులు 

తవారోపషిమూ 

నాగసాక 

సగరస్య తి చితాభస్య 

'మెగిరిప డెను నా కన్నుల 

ణ్వాలతా్య- ష 

మిలాతలం 

శక _పగా(తి నిర్ణనమై శ్యశానమై పరచుకొనెను 
సుప దేవదేవ పృొదయ సృజ్నాశము లెగిరిపడెను. 


నిలుము సీలుము 
నిముషమా(త 

మథధిల (ప్రజా మరణగాథ 
నావిష్క-రణము చేయకు 
కలసి రాదు 

కాలమింక 


అంకపాళి కోట్ల శిశువు లాఖరి కనుమూతలోన 
దద్దరిల్లు మాతృహాదయ దారుణరోదన వినువిను 
ర్మాతికాదు 

చదగలుకెదు 


"653 


చఊచగముకాల విషమసంధ్య 

చషకముతో నర రుధిరము 

సందిటతలో 

శివశిరస్సు 

సకల దిళా జఠరవాంత శబలిత గంధక ధూమము 
జరఠనిళా శిదోజాంతముల లయకీలావలయము 


ఇది విలయము 

ఇది నిరయము 

అహాస్క_రుడు మరణించెను 

'విధుబింబము (వక్కలయెను 

ఊల్కా. లెగిరి 

ఉరసి మండ 

శుష జలధర గగనమ్ముల వేలి త పిశాచ గణములు 
విష జలచర సము[ద్రముల విరిగిన శేముని ఫణములు 


ఇదే యిదే 
ఇదే యిదే 
మానవునకు చివరి రోజూ 
చరిత యిక లేదు లేదు 


మనిషి మేధ మనిషిగుండె విడిపోయిన ఆనవాలు 
భపిడాకృత" ధా_తిమిీద కళశ్చిన్మూర్జుని తుది_వాలు 


కుది హాసించు 
ఇది ముగింపు 


క ౫ ౫ 


రశ. 





దీపాలు బాగుంటాయి 

పాపల్లాంటి దీపాలు 

కనుపాపల్లాంటి దీపాలు 

పాపాలవంటి సహజ న్వచ్చ తీ(వమైన దీపాలు 


చీకట్లో చీకటి కనపడదు 

దివం పాపంవంటి చీకటిని చూపెడుతుంది 

దీపాలమధ్య చీకటి దివ్యంగా మెరసిపోతుంది 

దీపం ఆసరాతో చీకటి నిజాన్ని తెలుసుకో 

పానం ఆసరాతో మానవుడి నై జాన్వి తెలుసుకో 

ఆకతేసినవుడు కొట్లో మిఠాయి కాజేద్దామనే యానాడె 

ఆపుకోబేని యౌవనంలో తప్పుటడుగు వేసిన పెళ్ళిళె ల్ల కసి ఖు 

ఆరులక్షలునాఎ దొంగనిలవలు వేసే షావుకారు అజ్ఞాన నపు కుళు 

తోడేలు గొ (_రెనుచంపి కతాగుతూన్న నెక్తుటిలో సృష్టి షష ఈూరపు ముళ్ల 

ఆకతాయి మొగుడై నా ఆ వెధవ (ప్రతిబింబాన్ని ఆప్యాయంగా మోసే 
ఆడదాని మళ్లు 


ఆ బకళ్ళు 


౨ఎల 
జా 
నీకి 


ఇ 
టా! 


ఎన్ని కోరికలు ఎన్ని పవృ తులు 

ఎని్ని విచిత (పకృత్యార్భాణ యంయూమరుతులు 

ఎన్ని చలచేమంత వ వర్షానిదాఘ బుతు శకుం3 గరు లు 
ఈ అనంత ద్రవ్యంనుండి ఎంత వె వై శ్వానరశ డ్‌ 

శిలను చీల్చి సిరలు దాల్చి చిగురించిన పాజయు_కి 


శర. 14 65 


ఎంత స్పషి లాలస 
చం 


ఎన్నెనిషై పాణాలు ఇవన్నీ దీపాలు 


1పాణంలోంచి పాపం పాపంలోంచి (పాణం పుట్టాయి 
పాపాన్ని చూసి పాపం అని జాలిపడడం పుణ్యం అని చెప్పాయి 
సమాధిమీద దీపం చావ్నని వెలిగించి చూపుతుంది 
దేవాలయంలోని దీపం దేవుసి బందిఖానాను, తెలుపుతుంది 
ఇంటిముందు పెట్టిన దీపం ఇంటిలో పలిగుట్టును దాచుతుంది 
(వతి ర క్రకణంలో ఒక వాంఛాకీలిక 

(పతి మనోంగణంలో ఒక సృష్టి దీపిక 


ఏడమ్‌ ఆండ్‌ ఈవ్‌లు చేసిన పాపం యిలపె వెలిగించిన తొలిదిపం 
ఈడేరని కో ర్కాలమంటల పిలుపులు యెద యెదలో తెరచిన 

కత్తులతలుపులు 
ఇది ఆరని ఏర్రని దిపం 
ఇది నిరంతర జీవినతాసం 
తనని తాను కాల్చుకుంటూ భస్మమయే దారుణ "మోహనళావం 


శ శ & 


“56 


తటిళ 


కిటికీ తెరిస్తే 

గాలీ వెలుతురుతో పాటు 

జాలి జీవితపు ధూళీ జానమధూళీ కూడా వస్తాయి 

'తెరచే కిటికీని బట్టి 

పరతెంచే పుష్పపరాగం వుంటుంది 

గదికీ మదికీ కూడా గవాక్షా లుంటాయి 

అంతరిక్షంలోకి జీవిక రహస్య ం౦లోకి సృష్టి సమక్షంలోక్‌ 
విచ్చుకొనే విచిశతాక్షి సమూహాలు 

ఆనంద శోకానుభూత్యవిరళ తటిచ్చకిత వార్లుక వలా హాకొలు. 
శ వై ౫ 


కిటికీ తెరి "పే 
కనబడుతుంది కితిజరేఖ 
నాకూ అనంతాసీకీ మధ్య (వ్రాలిన విలీన తమాలశాఖ 
నాలొంచి కిటికీ అవతలికి దిగంతాలకి వ్యాపిస్తున్న నేను 
బయటినుండి కిటికి లోపలికి సంకోచించుకు పోతున్న నేను 
ఒకే ఒక కేంద్రంలో కలుసుకున్న ఉది క్త క్షణంలో 
ఉస్మదిష్టువు సృష్టి చేణువూదిన రహస్యగానం మినబడ్తెందె 
ఉత్తాల శిఖరంమీడ పగిలిన సూర్యగోళపుకాంతి చెల్లాచెదురై ండి 
ఊదారంగు మంచు కురిసిన పథ మోదయదృశ్యం 

నాకు కనబడింది 
భా ఈ జ 


కిటికీ తెరి “సీ 
రోడ్డుమీద వచ్చిపోయే జనం 


67. 


ఆకశానిరాశల వంకెనలమీవనుంచి దిగుతున్నారు 
ఆకలీ కామం అవసరాల మారౌె.ట్‌ క వెడుతున్నారు 


ఇకడు కంగారుగా ఒకడు రహస్యంగా ఊక బెదురుగా 
ఒకడు 'ధై ర్యంగా విలాసంగా మకొకడు కిరిగీణా 

ఆవిడ తలవంచుకుని నిక్య, పాతి యవనత్య భారప్‌ హానంకోే 
ఈవిడ ఓరగాచూనూ పెట సవరించుకుంటూ లోపలోపఐ 


చోజు2 _సంభాల చుట్టూ తిరముగు కూ 

కాలం కారెడర్లలోకి మసక మసక చీకట్లో సిలౌటీలు కల్పిస్తూ 
ఎవ3కివారే వీకాంత పాంథుబు క 

అదృశ్య శృంఖలా వద్ద పొవాల నీడుప్తూ ఏడు స్తూ చప్పట్లు చరుస్తూ 


కోలా హాల హాలాహాలఅ నీలావల గుహాంతరాలవె పు 
హో కవ ష స్వప్న రంభా పవీరంభప్ప కైపు 
కోసం పోకున్నారు 

దిగులుగా తిరిగి వస్తున్నారు 

మూలగా నక్కి. మూటవిప్పి చూసుకుని 

ఏమీ దొరక్క మరేమీ తెలియక 

మళ్ళీ అ్యడడసులేని ఆనంద పియబాంధవి కోసం 

మనో మలుపు మరోదారి నురోవూరు వెళ్ళాలని 
మంచకప్పిన స్టేషన్ల దగ్గర విమానా(శ మాం దగ్గర 
కుదగాపుబుపడి నుందు శారు 

ఎడ్వాన్సు బుకింగ్‌ లేదు ఎప్పుడు రె లొన్తుందో తెలియదు 
సిగ్న లిచ్చేవాడు తన గదిలో చిత్తుగా తాగి స వడుకునాండు 


శ హా = 


కిటికీ తెరి స్టే 

ఏపుగా పెరిగిన చె ప్రామీన ఎ,రని పువ్వొకటి విరిసి 
ఎండలో మెపవస్తూ “ఇడేనిజం ఇదేనిజం అని నవ్వుతూ 
అంతలో రాలిపోయింది 

వింతగా స్మృతిలో మాతం మిగిలింది 

a 4 


~—- 1965 


68 





కటికి అవతల 


కదండుతోని హాలయమొకర.లు 

మచ్చని ఆకుల పచ్చివాసన లు ౩ 

ఆకాశము వంపునటద 

"తలిదముబవు ల వలయంతో 

మెరుస్తూనవ్న ఆర్డ9)ః 

నలిగిన కిటెక్‌ 

రంణగుణచాదల తెదల సందుల నుండి 
మీచేగాలులుం చల్ల ని కనుదెజ్సుల కదలికలు: 
వేడకుద భారంగా 

కవంగన్నాన వతూాలు; 

కుణబిలు ముడుచుకొని పడుకొ నటు 

కే యవాతలోని వు_సకాలు? 

కుర్చీ, గుం్యడబలై = యిమయ్రీ్‌ మడతల దుస్తులు. 
సగం తెరిచిన సనసూటుకేసు; 

౭౯౬ లికిన ఆఅ_ తరు నుతాదజవు సువాసన 
గదితో చికటితో 

చాతటిలిన తారలట్లు 

సగంకాలిన ఉఅగరువ తుల కొసలు? 
ఆరిపోయిన మహారికేన్‌ లాంతదప 

దిపవు వ_త్తి చివర ని_దపోయే నిపష్రూనలుసు: 
మదు. దమం 

మక్తాచాండు మలా. లిన 


69 


వెచ్చని తొలివేసవి జాగృతి; 

కందడిడి మంచంపైన 

ఆమె చిరునవ్వులో 

కవిత్వ ంలా౧టి కొ త్రదనం మెరిసింది | 
_హపేమవంణి 

బుద్వుహాంవంటిె 

ఆమె క_నుదల జాలివంటి ఆనందంవంటి 
యుగ్ధమైన స్ని ద్ధమైన 

ఆకర్షణ; 

కామంవంటణటి 

౩ పువంటి 

అహాది అనాడి కొండా త_ప్పమెన 
నెత్తుటితో ఒక తొందర; 

కౌగిలి ఒదిగిన పెదిగిన ఒక నిట్టూర్పు; 
శగడియోారవు డయల్‌ మిడి 

"రడియమ్‌ అంకెలు 

“చీకటి మార్జాలపు పచ్చని కోళ్ల ॥ 

కిటికి అవతల 

ఇంక వెన్నెల బిందువు 

కొబ్బరి మొవ్వులోనికి జారినటు 
శునపడీ వినపడని చప్పుడు | ల 


ఇక్షు వా ఇ 


70 





శూంక్‌ బండ్‌ సన్నుని నడుంచుట్టూ చెయ్యిచుట్టి 
"అందమైన నగర ముకాని్వి దగ్గరగా తిసుకుని 

ఆశలతో అలసమెన అబిడ్స్‌ కళ్ళలోకి చూసి 

“దీపాల వెలుతురు (పవతిఫలించే చెక్కి-శపె ముద్దు పెట్టుకో 


సిగలో నొవహాడ్‌ నాగరం తళుక్కున మెరుస్తుంది 
బంజారాహిల్స్‌ పక్షోజా లు(ది క్ష కంగా చలిసాయి 
అలా అలా నైలాన్‌ చీరకింద మె త్తని గాగరాలో 
సికింద రాబాద్‌ “"జఘనోరు సౌందర్యం. నిన్ను కవ్విస్తుంది 


వేలవేల బార్లలో కొన్నివేల నిషాగితాలవమధ్య 
కూళి గొతిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది 
శఈరగా తెరచిన జవానాల తలుపులతలోంచి 

ఉండి ఉండి నిలవగాలి వస్తుంది 

హాంసేన్‌ సాగర్‌ మీద ఒలికిన వెనెషలలోంచి 

అక విరహిణి మధుర విషాదగాథ వినిపిసుండి 


వాడినపువ్వ్వ్యుల వాసన "వేడివేడి పాదాలకు తగులుతుండణగా 
రోడ్తమీద అజ్రాతకామం _పతిరోజూ రాతి (పకోహొనుంది 
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతోపాటు మోటుగా 
యం. ఎల్‌. ఏ. క్వారర్స్‌ దగర ఎబ్బెటుగా జీరాడుతుంది 

యు OR యు 
దర్బారులో సిగ్గుల్న, వగలీవ ఒలకబో సే నరజాణజణతనంనుండి 
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగయషైత్వంలోకి 
ఎదుగుతూన్ను నగరసుందరిని ఒదులొదులుగా కౌగిలించుకో 


71 


మదం. మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో' 
పెటటోలు వాసన సఫెళ్లుమని తగిలి ఉలిక్కి- పడతావు 


మూసీనది ముతకశ్ళంగారాన్నీ, పొపకశ్యలాన్నీ 
మౌనంగా. దీనంగా మోనుకుపోతూ వుంటుంది, 
ముసలిగద్ద చార్మినార్‌ మిద గత వై భవాని తలుచుకుని 
మూలుగుతూ “మోసం 5 అని అరుస్తుంది. 


అయినా యౌవనం తగ్గలేదు, లావ ణ్యం తగ్గలేదు, 
మెహాబూబ్‌ జిందాబాద్‌ ః 

ఫ్యూడల్‌ రహస్యాల్ని నేటికీ దాచుకున్న 
పుం(డేక్షు కోదండం హెదరాబాద్‌ | 


వ * 4 


జా 1068 


712 





స్థంలాగ రేవ పట్టణ 


సముద్రంలో చీకటిలో ఓడలు 

నగరంతో చీకటిలో నీడలు 

రాత్రి గుండెమీద లేచిన మంటలు 

సముద్రంతో ఎ్మరనిీ మంటల మాటలు 

ఓడల్లో "మేల్కొన్న మనుమ్యులు 

మనుష్యుల ముఖాలమీద ఏసిడ్‌ మచ్చలు 

తీరానికీ తీరానికీ మధ్య హష్‌ వైర్షస్‌ వార్తలు 
మనుమ్యల జేబుల్లో భయాల బొద్దింకల పరుగులు 
యెల్లో ఒగిన్‌ గీన్‌ రెడ్‌ డేంజర్‌ 

సెరన్‌ కూతలు 

ఫిరంగి మోతలు 

_(బంచెన్‌లో నొక్కి-పట్టిన ఉలిపిరి ఊపిరి 

చీకటిలో వ్యాపించిన మృత్యువు కావిరి 

నగరం టవరుమీద ఎక్కి. ఎరగా చూస్తోంది 

నగరం భయంతో గుండె బరువెకిి- నల్లగా చస్తోంది 
లై ట్‌ హౌస్‌ రాక్షసి తలచుట్టూ ఒకేకన్ను తిరుగుతోంది 
నగరంలో నరాలమీద తుపాకేల వరసలు 

గగనంలో విమానాల విరిసిన తెల్లని రెక్కలు 
రెక్క లమధ్య ఆకాశం ఎ (రని ఎరుపు 

చుక్క_అమధ్య ఆకాశం చితికిన కురుపు 

నగరంలో గదిలో పొలిటీషియన్సు మనస్సులలో పిచ్చిగితలు 
సముుదం ఎదలోంచి ఏపేవో కూతలు 


73 


ఆకొశంమీద పేలిన కాలిన విమానాలు 

సముద్రంలో అంటుకున్న మునుగుకున్న ఓడలు 
అంటుకున్న ఓడలోంచి అరుపులు 

ఇళ్ళల్లో సన్నని ఏడ్చులు 

(కిన్‌ గ్రీన్‌ యెల్లో యెల్లో సైరన్‌ మోగిన అభయం 
నగరంలో చీకట్లో" ఒక్కసారిగా నల్లని చల్లని నిశ్శబ్దం 
చటుక్య్తూన నగరం చేతులెత్తి గుండెలు బాజుకరది 
"సముద్రంతో మొసళ్లు కంగారుపడి శవాల్ని మింగేశాయి. 


శ స & 


1964 





మన సంస్కృతి నశించిపోతూందన్న 
మన పెదల విచారానికి 
మనవాడు పిలకమాని (కాపింగ్‌ పెట్టుకున్నాడ నేది ఆధారం 
మనగలిగినదీ 
కాలానికి నిలబడ గలిగినదీ వదన్నాాపోదు 
మరణించిన అవ్వ నగలు “ 
మనకాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు 
యుగయుగానికీ స్వభావం మారుతుంది 
అగుపించని (పభావాలకి లొంగుతుంది 
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్టు ఊహిొంచకు 
సంతత సమన్వయావిష్యుత వినూత్న "వేషం ధరించడానికి జంకకః 
మాధుర్యం సౌందర్యం, కవితా 
మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెటిన 
_పాచేతస కాళిదాస కవిస మాట్టులనీ, - 
ఊహా వ్యూహోత్క-ర భేవనచణ 
ఉపనిషదర్శ మహోదధినిహిత మహిత రత్న్వరానుల్నీ 
పోగొట్టుకునే బుద్దిహీనుడెవరు ? 
ఎటొచ్చీ 
విధవలకీ వ్యాకరణానికీ మనుిక్షాస్కృతికీ గారవంలేదని 
పిరికి లోపల దిగులు 
వర్రమానావర్త యుంయోవీచికలకి కాళ్ళు తేలిపోయే పీశ్ళేంచెప్పగలరు ? 
అందరూ లోకంలో శప్తులూ పాపులూ 
మనం మాతం భగవదంక సంభూతులమని వీరి నమ్మిక 


75 


సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ల 

కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు పీరి అహామిక 

ఇది కూపస్టమండూకోపని షత్తు 

ఇది జాతికీ _పేగతికి కనబడని ) వివతు 

మనవేషం, మనభాషా, మన సంస్కృతి, 

ఆదినుండీ, (దవిడ బర్బర యవన తురుష్క హూణులనుండ్‌, 
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతై నా వున్నదనీ, 

అయిదు ఖండాల మానవ సంస్కృతి 

అఖండ వసుధైక రూపాన్ని ధరిసోందనీ, భవిష్యత్‌ సింహద్వారం 


తెరుస్తోందనీ, 
(గహించలేరు పాపం పీరు 
ఆలోచించబేని మంచివాళ్ళు 
విదేశ సంస్కృతి అయినా ఏనాడూ కాదొక స్టిరబిందువు 
నైక న దీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్పింధువు. 
అ శస 
— 1965 


72 





మి [తమా 

కవిత వున్నప్పుడే నవత రాణిస్తుంది 

ఆసలు కవితలోనే నవతకూడా వంది 

కాని, మోడరన్‌గా వుందామనీ, ఏదో అందామనీ 
తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని 
అర్హంలేని ఇమజరితో కలగాపులగపు వర్ణనలతో 
డిలాన్‌ థామస్‌కు చేకగాని ఆనుకరణలతో 

ఒక దేఠశం నిర్దేకంలేని వాక్యాల వికారంతో 
ఎందుక బాధిస్తావ నన్ను, జబాధపడతావు నువ్వు :ః 


“రాతి రె.డో జాములో రెండు కత్తుల్ని తిన్నాను 

గుండెమీద, గుండుమీద సల్ఫ్బ్య్యూకిక్‌ యాసిడ్‌ పోనుకున్నాను 

నా పెదవుల్ని కత్తిరించి సీ ఏపజుమీద అతికాను 

ఈ నిముషంలో విషంలో నా శ్నేతాలు సువక్షయుషాలు” 

ఇలా రాయడం కొతగా. గమ్మత్తుా వుంటుంది కాని, ఇది నాన్సెన్స్‌ 
ఇది పసితనం పస్‌ వెర్రితనం యింటూ డిక డెన్స్‌ 

ఈ కషాయం వికటిస్తుంది, 

ఈ వ్యవసాయం వెరితలలు వేస్తుంది 


కవిత్వంలో అబ్బ్‌క్యూరిటీ కొన్ని సందర్భాలలో వుండొచ్చును, 
కాని, పాఠకుడికి సీ అనుభూతి ఆకారం అందాలి పహాత్తుకోవాలి 
అది (టాన్స్‌పరెంట్‌ చీకు వుండాలి, నిన్ను పలకరించాలి. 
కవిత కొ త అనుభవాల కాంతి "పీటికను తెరవాలి, కదలించాలి 


71 


(సతి మాటకీ శక్తివుంది, పదును వుంది 

పతి చ్నితణకీ అర్ధంపుంది, బాచిత్యం వంది 

గులకరాళ్ళ డబ్బా మోగించి గొప్ప సంగితం అని డబాయించకు 
అలిగి నన్ను శపించకు, అన్నా : సీమీద నాకు కోపంలేదు 


గంతలు కటినంత మా(తాన గాడిద గుర్రంకొదు 

ఇదరు ధరించిన (పతివాడూ గాంధేయుడు కాడు 

ఆధునికత వున్నంతమాశ్రాన (ప్రతీదీ శిరోధార్యం కౌదు 

ఆహార్యం మార్చినంత మా(తాన సామాన్యుడు మహారాజవడు 
అంత్య(పాసలు వేసినంతమా(తాన (పొసైక్‌ భావం పొయెటీ అవదు 
కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును 

కాళిదాసుకు తెలుసు, పెద్దన్వుకి తెలుసు 

కృష్ణళాస్తికి తెలుసు, శ్రీ శ్రీ కి తెలుసు 


ఈ కాలంలో (|బతుక్కు యీ (వ్రపంచాన్నిి (పతిఫలించు 
ఇంటికున్న కిటికీలన్నీ తెరచి అన్ని సవనాల్నీ ఆహ్వానించు 
నువ్వు చెప్పేదేదై నా నీదై వుండాలి, నీలోంచి రావాలి._చించుకుని రావాలి 


మాటలు "పేర్చడం కవితకాదు, మంతం తం(తం అసభేకొదు 

మళ్ళీ యీనాడు చితకవితలీ్న. అయోమయబంధాల్నీ పునరుద్ద రించకు 
న్నిగహ (స్యగహాలులేని భావాశ్వాలని బరిమీద వదలకు 

అన్నా ; కవిత్వం అంతరాంతర జో్యోతిస్సీమలివి బహిర్గతం చెయ్యాలి 


విస్టరించాలి చైతన్య పరిధి 
అగ్ని జల్లి నా అమృతం కురిసినా 
అందం ఆనందం దాని పరమావధి 


%* వ * 


. 1064 


78 





తి గ _ 
లీద మస గమనం 


అన్నా 
ననానవాలు పట్టగలవా శా 

ఆనాటివాణ్ణి, నీ చెలికాణ్ణి 

అవునులే కాలమొక్కకు కాదు మన మధ్య దూరం 

లౌకిక జగత్తు కల్పించిన వ్యత్యాసాల విశ్వాసాల పూర్వా ర్హగోళంలో 
వయోజన విజయ పరంపరల పాలరాతి మేడమీద చిటారు గదితో నువ్వు 


నేనో మరి ఇంకా సమాజంలో 

స్థూ౭మైన ఆకృతిని అస్తిత్వాన్ని పొందని పొందలేని ఊహామరుత్తుని, 
ఏకాకిని 

ఇంకా అలాగే ఉన్నాను 

'రేగిన జుట్టుతో, నలిగిన షరాయితో 

కలలరంగు దుమ్ముపడిన కళ్ళు మంటలతో 

ఇంకొ అలాగే తిరుగుతున్నాను 

నీహార (వతిసీరల మధ్య 

పీఠవ నదీ తీరాలవద్ద 

నిర_స్టప్మత తరుళాఖల (కింద 

ఇలాగే తిరుగుతూ తిరుగుతూ 

ఒకేఒక తిగనూ(ళం0 మిెలిన ఈ సితారాని మోసుకుని 

ఈ నిళాముఖాన నిలిచి పాడుకొంటున్నాను 

ఎవరూ వినని పాటని 

ఇలాగే నడుస్తున్నాను 

ఎవరూ నడవని బాటని 


79 


ఆనాఎ 
నువ్వనిష్మ అవుదిన అదృప్టళాలివి 

ఇల్లూ వాకిలీ డబ్బూ పోదా పేరూ (వతిషా 

వెండిమెట్ల నిచ్చెన లెక్కూతున్న వేళ 

శ నొక ావిచె టు నీడలో 

కొమ్మమీద ఆరతి దొరకని కృకలాసం కంగారు చూపులో 
ఊరవతల సందులలో 

దుమ్ముకొట్టుకు పోయిన పిల్లల కళ్ళలో ఆరిపోతున్న వెలుగులో 
కాలవ ఒడ్డున పంకర తిరిగిన తుమ్మచెట్లు కొన్ములోంచి 

కాలి మసె సై పోతూన్న పశ్చిమదిళా గగనంలో 

శాక భయంకర సృష్టి కమాన్ని మానవయత్న్న వై ఫల్యాన్ని 
ఊహించుకుని ఒణీకిటోయేవాణ్ఞి 


మంచుబొట్లు రాలిపడే 

మసక మసక వేకువ పోక చెట్లకింద 
కన్నీటితో వెతికేవాణ్ణి 

నన్ను కికురించిన కలకోసం 

నా కోర్కెల వెలుగుల వ (జంకోసం 


అరర్శాత్రి వేళ 

ఊరి వొకఠిమేరలో తోటలో 

రాలిపడిన నక్ష్ముతాన్ని నిర్దరి సురుచిర స్వప్వార్నా 
ఏరుకొన జేబులో దాచుకుందామని 

లంత పయత్నించే వాణ్ణి 

'అపుడు నా వీపుమీద తారల తళుకు 

నా నొనటమీద (కొన్నెలవంక కులుకు 

నను చూసి వీడు పిచ్చివాడనీ మాం(త్రికుడనీ 
అవ హేళన చేశారందరూ 


అనావ్న 
నే పుట్టినప్పుడు 


80 


పై పిచ్చి పొగడ పువ్వుల గాలి సోకిందో 

ఏ పండువెన్నెల మత్తు కమ్మిందో 

ఏ పికిలిపిట్ట కిటికీలోకి_వాలి నాకేసి చూసి నవ్విందో 

ఇలాగ ఇంద ధనుసుల్ని అదృశం సళరాలి అశుక గాంధరాంని 
అన్వేపించుకుంటూ ము మ గ స 
మామూలు దారుల్నీ మర్యాదల్నీ మంచి చెడ్డల్నీ విడిచి 
రా_తిందివా మధ్య రహాః కిర్మీర రథ్య పడిపోతున్నాను 

ఆశతో విశ్వాసంతో ఆత్మబలంతో 

కాని ఎనెన్ని అభాతాలు ఎన్ని అడ్డంకులు 

ఎని వేదనావాదనాయుతమెన విళ్వాసాలు 

ఈ గుండెలో ఎన్ని యాల 


అన్నా 

నేనొక జ్వాలా వలయితుణ్ని దు౩౭ఖితుత్హో 
నాలోపల నా బాధలు 

నా వెలుపల కృత జగ త్తు ఆ(కోశించిన కరుణా వీభత్సరవాలు 
నిరంతర పరిణామ సరిణాహ జగత్క-టాహంలో 
సలసలకాగే మానవ్నాళుజలాలు 

అయినా 

అంతర్షత సంగీతం అనుపమ సుందరగితం 
నాలోపల వినబడుతూ నన్నిలాగ నడిపిస్తూ 
సృష్టిలోని అర్హంకోసం జన్మలొస సాఫల్యంకోసం 
ఆననమరణాతిీత మైన సుర భిళ రహాస్యంకోసం 
ఎనిన ఎడారి దారుల 

కంటకిత కానన మార్గాల 

పడుతూ లేస్తూ 

పడుతూ లేస్తూ 

ఒక్కొక్క తీగ తెగుతూ 

మిగిలిన యీ విచ్చిత విపంచికను మీటుకుంటూ 
(పతి గడపముందు (పతి గవాక్ష్షంముందు 


6.14 81 


నిలబడి పాడుతునాషను మలు స్తునాష్మను 
(వతి తెరని తొలగిస్తునాషను 
(పతి అరనీ తెరుస్తున్నాను 


అన్నా 

నన్నింకా గు ర్రుపట్లలేకపోతున్నావు 

నా పాటనీ మాటని పోల్చుకో లేకపోతునాఎ వు 

అసిష పోగొట్టుకున్నా నాలో ఆనందం తరగలేదు 
ఆకాశమంత నా ఏకాంతంలో 

అనంత మానవ హృదయ స్పందనం వినడం మానలేదు 
అలసిన నా (ప్రవానంలో 

అద్భుత సొధాల మణి కవాటాలు తెరచుకోవటం మూానవేదు 
కు వాణ్ణి ము అందరి మధ్యా బతుకుతునవ్వ వాణ్ణి 

అయినా నిలువెత్తు తెరవెనక నిలిచిన నేవథ్య గాయక ళ్‌ 


ఇప్పటికీ మధుమానంతో 

సహాకార తరువుల కింద పవ్వళించిన వేళ 

నా గళాన సౌందర్య మధూళి చిందుతుంది 

ఇప్పటికీ దిగులు నీరు నిండిన 

కోటి మనస్సర_సీరాల నా కవిత 

కోరికల కోణాకారప్ప కొత్త చెట్రని నాటుతుంది 

ఇప్పటికీ ఈ చీకటి మొగలో న 

నిలిచి పాడుతున్న నాకోసం 

కుణుసం విప్పిన గోధుమవసన్నె తాచు 

మొగలి పొదలనుండి పడగవిప్పి ఆడుతుంది 

(పాగ్దిశా సుందరి ఖండచం(దడద వరిదిపిత కపోలాల హాసిస్తుంది 
నా గుండెలపై శుకతార కిరణం సూటిగావచ్చి వాలుతుంది 


శా ఈ 1 


52 


ముం వకు 


కనుణూడులు నలనయి 
శునుమాడులు చల నయి 
కీలు కీలుగా బాధగా 
నాడు నాడులు లాగగా 
చలిగాలి చూరుతో కసదినటు 
చలిచీవు మట్టితో దొలిచినటు 
వచ్చినది మూగనది ముసిరినది 
ముసలితనము 
ముసలివాళ్ఞి నాయనలారా 
ముసలివాళణ్ణి 


మె కప్వు వంగి పడు 

హపాడిలు వనఠల నిలిచి 

ఏథి పోయే వింక వింతల 

చూసి రోసి 

టబతుకొక్క- ఆరిన వ_త్తికొడిలా తలచి మిథ్యలా కలచి. 

గతించిన జితించిన (బకుకు లోకి 

గులక రాళ్ళు గలగల మోగే 

గుల (బతుకు లొనికి 

కల (బతుకు లోనికి 

చూసి రోసి 

(బతుకొక్క_ ఆరినవ త్తి కొడిలా తలచి 
మిథ్యలా కలచి 


చుం 


పెదవి సందుల వెగటు నవ్వును బిగబట్టి 
క(రనానుకు సాగిపోయే 
ఎముకల గూడుని అరిగిపోయిన జోడుని 
ముసలివాణి నాయనలారా 

“ముసలివాణ్ణి 


౭కనాడు నే దా ఫిర్ని 
సామ్యవాదిని 
(గంథక ర్రని 

అప్పుడు భవిష్యత్తు రంగురంగుల వల 

ఈనాడు గుండెలో మెదిలే పీడకల 

చేడు కనుల సందుల నిరాశ 

మసి మసిగ పాకిపోయే 

కసికసిగ 

యు సలివాణ్ఞి నాయనలారా 
ముసలివాణ్ఞో 


శంకనాడు నే వలచి పెండ్లాడిన 
కతయా్యారపు నా భార్య అదిగో 

మధి లిఖించిన వెరి చిితమువలె 
ఎండిపోయిన ఏటిగట్టువ అె 
నడుమునొప్పి తనకు మిగిలిన శక్రిగా 
నవకత్షవాత భయం తన భవిష్య దాశగా 
కదలలేక మెదలలేక 

ముతుకులు కతకటవేక చావును 
"వెతకకొనే 

శా వయ్యారపు భార్య అదిగో 


శదిమూలల సాలిగూడులు 
తది గోడల గబ్బిలాలు 


గదితోపల పక్ష వాతపు 

కుక్కి మంచపు కౌగిలింతలో 

చెదపట్టిన భాగవతం 

బిలహారి రాగంలో చదివే 

ముసలివాణ్ణి నాయనలారొ 
ముసలివాణ్ణి 


నాకు కలలో కనిపించును 
డాకరు సెతసో్యపు 
cn] యు 

విరిగిన బాతుమెడ 

దున్నపోతులు 

నా భార్యశవం 

ముసలివాణ్ణి నాయనలారా 
ముసలివాణ్ఞి 


చివరకు చివరకు అక్కడికే అక్కడికే 

అది జీవిత పకమసక్య ౦ 

అది నాగరికత గమ్యస్థానం 

ఆది చర్నితల సారాంశం 

అక్కడి చీకటి లోతెరుగని చీకటి 

దట్టపు చీకటి 

సుడి తిరిగే చీకటి 

పాములు బుసకొ మే చీకటి 

తుది ఊపిరి మసళే 

అక్కడికే అక్కడికే వెళ్ళజోయే 

ముసలివాణ్ణి నాయనలారా 
ముసలివాణ్ణి 


జా L948 


85 


కుం 


చ్చు” 


శఈకనాడు 
గల గలా “ఫిళ ఫెళా 
వొరిగి పడిపోతుంది సీ రంగు గాజు పెంకుల మేడ: 


అ కనాడు 

తెరచుకొని. పరచుకొని 

శముంజాను దరచుకొని 

చోను విడివస్తుంది (కౌర్యమసనే పనుపువన్నెల పెద్దపులి: 


శికనాడు 
వేదం శాస్ర్తం విజ్ఞానం 
డం జూ 
(పాక్స్పళ్చిమాల విషపు పరిధులు 
తిరిగి తిరిగి గి_రున తిరిగి తిరిగా 
కుడికెడు బూడిదలో చేరు వాసికొనును శ్‌ 
ళా 


కానీ, నీ 
ఈనురెషుృుల సందుల నుండీ 
ఓఉబగుకు గోడ చీలికల నుండీ 
శునవచ్చును ఒక కష్టజీవి మూలుగు 
ఓక పేదవాని యాీాలుగు | 
తకనవచ్చును, 
సే యుద్దానికి స్వార్ధానికి బలియిచ్చిన 
_సెనిక లోకపు సీసపు నాలుకల ప్రై కసితో కత్తులు 1 కసికత్తులు 


86 


పళ్రడో,.వెిషడో 

న్యాయం తన భయంకర ఛతం విప్పినపుడు 
ధర్మం కత్తుల బావుటా ఎగుర వై చినపుడు 

గత చరితలు నక్షత్రాల కన్నీళ్ళు కార్చినప్పుడు 
ఓ వర్తకడా : (పభుత్వాధ్యకా 

లీ స్వార్ధ జీవి | 

మీరే జవాబుదారీ 

మీశకేశిత వుందిః 


అదిగో అదిగో 

“భావి మెదానంతో మీ కోసం 

విద్యుత్‌ రజ్ఞాలతో ఉరి వుచ్చులు ! ఉరి వుచ్చులు | 
నవ్వే, అరచే, చప్పట్లు చరచే చీకటి ఉరి ఉచ్చులు - 


ఎకి శా శ 


— 1948 


37 





ఏ నిశ్శబ్ద (ప్రపంచాల మధ్య 

ఏమిటి నీ కళ్లు మాట్లాడుతునా్మాయి 

ఉ తర ధృవంలో మంచువంటి తెల్లని 
హృదయం గలదానా ఆడదానా 

ఎన్ని పూర్మజన్మల స్మృతుల జాడలు 
ఈ క్షణంలో నీ కనురెప్పల నీలినీడలు 


నక్షషతాల మధ్య ఆకాశంవంటి 

నల్లని కళ్ళుదానా ఓ ఆడదానా 

సృష్టి ముందటి చీకటిలోంచి వరుకున్న 
సౌందర్యాన్ని నీ కళ్ళల్లో నింపుకున్నావు 
సృష్టి చివరి లయంలోని శూన్యాన్ని నన్ను 
స్పష్టమవని కామంలో బంధించుకున్నా పు 


చేకటివంటి నీ విచిత వీక్షణాకర్రణకి 

సంధ్యాగగనం మీద ఎ(రని ఆందోళనని నేను 
కితిజరేఖలా వంగిన నీ భుజాల వొంపు దగర 
చెదరి విరిగిన సము[(ద్రపు కెరటాన్నిి నేను ఫే 
ఆడదానా అద్భుతమైనదానా నిక్వణత్‌ వీణా 
అర్థంలేని నన్ను చుట్టుకున్న పరమార్జానివి నువ్వు 


దట్టమైన అడవులలోని నిగూఢ రహస్యాలు 
దాచుకున్న కనులు కలదానా ఆడదానా 


స్వర్గనరకాల సరిహద్దుల మధ్య నిలిచి సీవు 
సమో్మోహమం(తం జపించే శృంగారావదధీ విధి 
నాకు తల్లి వి నెచ్చెలివి చెలివి 

నన్ను కౌగలించుకున్న పెదపులివి 


వ నూ మ 


— 1964 


ర్‌ం 


సంధ 


గగనమొక రేకు 

కన్లుగవ సోకు 

ఎరు పెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ 
సంజ వన్నెల బాల రంగు పరికిణి చెంగు 
చీకటిని తాకినది అంచుగా 

చిరుచుక్క_ (పాకినది 


వాలు నీడల దారి నీలి జండాలె త్తి 

చుక్క దీపపువ త్రి తి సాగయు బాటలనల్ల 
నిదుర తూలెడి నడక గదుము మైకపు "కోర్కె 
వచ్చు నిశిలో కరగి నవ్వు శశితో కలసి 

సంజె వన్నెల బాల రంగు రంగు రుమాల 
చేసిరింది కలలలు 

వెండి తోటల మధ్య 

(వాలినది (వాలినది తావిగా 

సోకినది సోకినది 


సంజ పెదవుల ఎరుపు కడలి అందుల విరిగి 
సంతి పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి 
విటి కొంగల నిదుర ఎరగా (పాకింది 
బాతు రెక్కల నీడ బరువుగా సోలింది 
సంజ వన్నెలచాలు స్వర్ణ స్వర్హది ధార 
చయసు మెకపు జీర కరగు మబ్బుల తేల 
గగనమొక రేకు 

కన్నుగవ సోకు 


శ ఈ వ్వ 


1941 


90 





“జవామ్మ 


కా 
యువి 
చవళి 
కదలి కదలి 
ముణజం మఠాల నిక్షలా కక్షల రుం 
బుండిమునవ 
కాలిగ 
ళా 
కలసిపోయి 
వక క్కు 
తూ న్వు మొక్క 
ఈొన్నుకంక 
తగిలి వన్నిలి 
చానచినుకప చిటపలతో కలసి 


డు కాకా 


కొబ్బరి మొవశి పిచ్చుక ఉకెంతుతో “మొరను 


మయూలుగణు యాలుణగు కేక 
చపుటులు చకచకళలుఎు నచునై 
ఇబాదివికాప్‌ అదిమికాసి 
కదలి కదలి 

షయ్చూా 

యమా 

మురళి 


9l 


రవళి 

నా మనస్సులో నిశృబవు సంభంలా 
గచ. ఆజం 

మవలుచునవ్వ్నవి 


చదల చుక్కా 

నెమలి రెక్ళు- 

అరటి యొక్క 

అమ నొసటి కసురి చక్కా 
కదలి వచ్చి పిదిలి నవ్వ 

నవ్వి నవ్వి నీరెండల పరుగులె త్తి 
మావి తోపు సిడనాడి 

కుంద జాజి సేవంతుల ల 

వంగ మల్లీ మందారలు బంతులాడి 
కొలనిగల్ల పడుచుపిల్ల 

కుచ్చళ్ళ తో కుంతమాడి 

కలల మెట్ల వంగినడచి 

అలల కడలి అంచు లొరసి 

నా తలపుతో కలసిపోయి 

నా పలుకులతో పదివముళించు 
చదలచుక గె. 

నెమలిరెక్క- 

అరచేమొకగర్టైా 

ఆమెనొాసటి కస్తురిచుక్క- 


ఈ జబ వు 


92 


బరువుగా బరువుగా 
బతుకుకీళ్ళ సంధులలోన 
చీకటి కరేల్మని కదిలింది 


ఈ రాతి 

నిలువునా నిలున్సనా 

పరచుకొని అవనిగుండ నెరదలలోని 
వింత బాధల విపి చూపింది 


ఈ రాతి 
మూగతో "సె గతో 


"మేలుకొన్న నిరాశతో మాటలాడాను 


శ వ ౫% 


ఆలా 1941 


93 


పందచుకం:స.నవ్వువు 


చేతితో కలం అలాగే నిలిచిపోయింది 
చివరలేని ఆతోచన సాగిపోయింది 

వలో రహాస్యం ననావ్హైవదించుకుంది 

అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది 


పడుతూలేస్తూ పరుగులిడే మహా(పజ 
పిలునూ బెదురుతూ పోయే కన్నుుగవ 

కాలి pre ఘలంఘల వినబడే రొద 

ఏమి తోచక భయంతో కళ్ళుమూళశాను 
అపుడే సీ నవ్వు నా గుండె కింద వినబడింది 


ఆకు ఆకునీ రాల్చింది కడిమిచెట్టు 

రకు రేకునీ తొడిగింది మొగలి మొక్క 
రెప్ప రెప్పని తడిపింది కన్న్‌టిచుక్క- 
యెందుకో యీ (పాణ్‌పాణికీ విభేదం 
ఎరగని నా మనస్సు నాలోనే చెదిరింది 
అపుడే సీ నవ్వు నా గుండె కింద వినబడింది 


వెళ్ళిపోయే చీకటిని వదలలేక వదలలేక వదిలే తార 
వడలిపోయే జీవితాన్ని విడలేక వీడలేక విడిపోయే లోకం 
కాలుజారి పడిన కాలపు పాడు నుయ్యిలో కనబడిన శూన్యం 
కాలు కదిపిన చలువరాల సౌధంలో వినబడిన గానం 
విమిటని (పశ్ని యే ఎమో అని పలికిన నిశ్శబ్దం 

అపుడే సీ నవ్వు నాగుండె కింద వినబడింది 


94 


ఆకాశపు వొంపులోన ఆర్ద్ర వెనుక నీనవ్వు 

పొతాళం లోతులలో _పతిధ్వనించి సాగింది 

అంధకారపు సముానికి అవతల వొడ్డున నీ రూపం 
అందుకోలేని నా చూపుకి ఆశ ఆశగా సోకింది 

రాః సళ్నించే నా మనస్సులో క్స్‌ చల్లని చేతితో నిమురుకో 
రాః నా కనురెప్ప మాటుగా సీ మెరవు వీణ మెల్లగా మిటుకో 
కమ్ముకుంది నాలో భయంతో కలసిన ధైర్యం 

పవహిాంచిండి నాలో తీరంలేని రజత నదం 

ఇపుడే యిపుడే సీ నవ్వు నా గుండే కింద వినబడింది 


శక్‌ గ 2 


1944 


95 


నా (పవృ తి పసుపు వన్నెల పెదపులిలా పరచుకుంది 
అనన యి 

ఏదో విపత్‌ దూరంగా మబ్బులలో దాగి వంది 

ఈ రా,తి సామి డగ్గమెంది 

ఈ ధా(తి నిస్పబభమెవుంది 

హౌమగా(తి నీ చరణమంజీరం నిస్వనింపదు 


నాలోవల ఆళామందారం కిసలయింపదు 


మ ఈ వు 


— 1944 


14 97 


హె 





ఈక రాత సామి దగమంయింంది 

ఆవ శ త నా న 

-“కూూదుగా[ఆత ని చరణ మంజీరం 
నిన్వ్వనింపదు 

భూ తలోవల ఊశామంణాదం 


ఆహపలాయిఅయడయ 


శూరిలేని (పకృతి యోగలాగ దోగలాగ 
మూల్గు తోంది 

కాలు విరిగిన ముసథికుక్క. దినంగా 
మెుొదుగుతోందు 

ఆతదతరాల నిస్ప్ప్ప్పృహా ననా్న్మావరించుకొండిె 

చత చరాలు తాకిన మీ మూర్తి ముడు చుకొ దె 


యుద్దం ముద యముడ్డం వచ్చినా 
మయమునిపషిగుండఆ వగలణేయు 
మనికి ముద మనిషి చచ్చినా 
కను చుదల జాలిబేదు 
చాగరికత వైలపడిన దుప్పటిలా నన్న కతకప్వుకంందె 
చాకందని విడో రహాస్యం 
చనువ్హ వశం చేసుకుంది 


పాముకోద డేగరక్ళ.. ఈ కాలానికి చిహాషాం 
వూలతేనె నమలిరెక్ళు.. ఒక మిశాహా 1(వమాణఇం 


96 


నా పవృ తి పసుపు వన్నెల పెదపులిలా పరచుకుంది 
అ డొ 

ఏదో విపత్‌ దూరంగా మబ్బులలో దాగి వంది 

ఈ రాతి సామి దగ్ధమైంది 

ఈ ధా(తి నిసబమెవుంది 

హేమగా(తి నీ చరణమంజీరం నిస్వనింపదు 


నాలోవల ఆశామందారం కిసలయింపదు 


న వ 1 


— 1944 


714 97 


౨౮ కురిసిన? 2౩8 


చినుకు చినుకుగ వాన కుెరిసినటు 
నిశికి 
సన్న చేకటి దోమ తెర కటినటు 
అ 


చలి చలిగ గాలి 
చెల్లు ఆకులదూరి కప్పు బెక బెకల తేలి 
చూరులో నిదుర తూలి 
గుండె కొసలకు మెల్లగా జారినటు 
కప్పుకొని దళసరి దుప్పటిలో 
వెచ్చ వెచ్చని వమునసుటలొ పొారలివచ్చు 
నిదురలో చినుకు రాలినటు 

కలలు జారు సవ్వడి 


ఆ రోజూ సాయం(త మమ్మ్మిన మల్లెపూలు 
ఆమె సిగదాలి నవ్వినటు 

నా యముడలు తగిలినటు 

కాలము కరిగినటు 

ఆకనవముు వణికి నటు 

ఐదో అనిపించి సగము తెరదిన కనుల 
కదురుగా 

గదితోన దిపశిఖ కదలు సీడల నడువు 
మదిలోన తొలి కోర. మసక నిద్దుర నడును 
చినుకు చినుకుగ వాన కురిసినటు 


98 


సన్నూ చీకలు దోమతెర కట్రైనతు 
జ 


గడతోన దటివశఖు కదలు హ్‌డల నడుము 
ఎరనై. మకాంత సరసుున విరిసిన 
ఎ్నతకలుంువ యుతి 

తరని కోరికలు 

తరచిన బద హొాంక్‌ నసయుసము తము 

కదలు పీడల మయముధస్ట్ర గదితలోన దచ్‌వఖికు 
కదలు కలల బంగదు లాలా 

దంణు రంైంల జాెదును లాడించు చే 
చవలకు తగిలి ముదిసిన సీఈ 

ఫీదువిడ చినుకు చినుకవగ వాన కుదిసినటు 
ని|దవిడి కముంనుకు మునుకుగ స్పా మం సనతూుు 


అ లే విం 





వరదకన్న ముందు భయం పెనువరదలాగ వచ్చింది 

భయం మీద రాజమం(డి తెప్పలాగ తేలుతోంది 

అంచులు మోసిన గోదావరి ఆకాశం కిందికి దిగినట్లు వుంది 
ముచ్చటగా రైలు వంతెన ముత్యాల వడ్డాణంలా అమరింది 
ఇంకొంచెం (ప్రమాణం హోెచ్చితే ఎక్కడుంది రాజమహేంద్రవరం 
మానవుల గర్వం నగరాల సర్వం సకృతిముందు శ్రీకృష్ణార్పణం 


ఊరంతా ఆదురా ఊదారంగులో తిరుగుతోంది 

గుడిసెల చూప్తే పాపం మేడల కేమిటో నామరా 
కస్నేరుకీ పన్నీరుకీ ముస్నిరుకీ నీకు సమానం జ్జ 
అయితే గోదావరి ఏ నీరు _ ఏడ్వనీరు, చావనీరు £ 


అరర్శాత్రివేళ 

వానలో చలిగాలితో 

అంత పెద్ద నగరమూ వణికిపోతోంది 

మధ్య మధ్య 

మసక మసక విద్యుద్దీ పాలు 

వృద్ద నగరమాత చత్వారపు నేత్రాలు, 

జానతో చలిగాలితో 

చి_దలో నిశృబంలో 

కృతగాక అయిన హర్యక్షం లాగ మూల్లుకోంది 
మెరక వీధి యిసుక వీధి 


100 


ఈగలు వాలుతున్న పెద్ద పెడ్డ (వకకాల్కు 
మరేశలింగం, దామెర్ల రామారావు 
స్క్కృతులతివో కదిలిన యీ క్షణాలు 

సింహాం కళ్ళ నుండి జారిన ఆశు కణాలు 
అర్హర్యాత్రి వేళ వానలో చలిగాలిలో 
రాజపుం[డి పాపాన్ని కహుకుని పడుకుండి 


కొండణు 
నల మందు తిన్న గువ్వ ఎనుగులాగ కొండలు 

ఛా Cup) 
ఎకగ్రాడ్‌ి వనవక్కడ మతుగా కుడుకుంటా రూ 
సారంగధరుడి మెట దగర మాతం 

జు On) 
నంగితం విషాదంగా దిషిపినూండి 
కళకు లతాం*ిెది 

క డం 
కొ దం మంటలా ంటిడి 
అందుకే రాజరాజు కొంపకి నిహ్పంటుకుంది 


ర్మ్నాతివేళ రాజమం,డి వెళుతుంటే 

రమ్య గౌతమ్‌ జలాలలో 

కొన్నివేల విద్యుద్దీపాలు (పతి ఫలిస్తాయి 

ఎవదివిడి ధమ్మిలంలో యినివ్నై కాంతి లతాంతాల్ని తురిమూరు? 


101 


ఉపవతివిడ గుండెలో యిన్ని కాంకాకిలల్ని వెలిగించారు? 
"అని విసుపోతాను 

"అయితే అప్పుడు గౌతమి ఎంత అందంగా వుంటుంది. 
నాట్యం చేసి అలసిన "వేలుపు సానిలాగ।: 

అర్లశ యాన మూ రి అయిన రాణిలాగ | 


(గీహ్కంలో 

రెల్లువూల బార్డర్‌ సిక 

నీలాల నీటి న లాన్‌ చీర 
వాంటిమీదనుంచ జాదుతుండగా 
రాజమ3డీ అనే యువతి 

సందులూ గొంబులూ ఎండలో తిరిగి 
మెసుగె త్రి 

వెనుక తానుండే గొప్పతనం మేశ ఎకగాడా కనిపించక 
మున్న బుచ్చుకుని 

అలసిన కాళ్ళసీడ్చుకుంటూ వెళ్ళి 
దూరంగా 

కొండల పక్కున నీడలలో కూర్చుని 
కొబ్బరినీళ్ళు తాగుతోంది 


“రాజమం డీలో సాహిత్య సుందరి 

'అందెలూ బావిఫీలూ ఇంకా మానలేదు 

కొంచెం మడిగా చేసి పెడుతోంది 

భోజనంలో పాతచింతకాయ పచ్చడీ, వంగ వరుగూ. పులుసూ 
రుచిమాట దేవుడెరుగు ౫సీ 


మాంచి ఆరోగ్యం తన గతిగిన మనిషికి! 
ఉయయువకులూ నడివయసు్క-లూ కూడా 


102 


దేవతార్చనకి అక్క-డికే వెళుతున్వ్నారట 
సెంటూ అ తరు 
చా జన గాలా 
సోష్మలూ, పౌడర్లు 
వాడదు, సినిమాలూ కబ్బులూ 
ళం 
చూడ దావిడ; 
వృదపతి సార్వభౌముల 
ణు 
కృదలోచనగోళ నిర్లత 
ఖై Ca 
శాసనాబదయె రుదయె, ముగయె. 
GG అ ఇ. లు = 


ఎ ౫ వు 


— 1960 


103 


నేవు 


“ఇన్ని నే బతికిన దినాల వని్వ్హిన వూకిహాన 

నిన్నెక్క_డ కలసికొనినానొ స్మృతికి రావు గాని సీవు జే 

వను నటి కాలమే నాకు లేదు; నా దాది నుండి నిన్ను 
విడదియు రు మూాడ్ల'మే లేదుః నీవు కలసి 

Sa నేను (తాగు మధుపా_త యన్నుదియు లేదు; 
చలికి తాశక వచ్చు నీ కొరకు స్రానమ్‌ యని క సాన మొకటి 

నాకు బేదు; నా నిదురించు శయ్యా గృ హామ్ము “సవ లేక 

నాకు పచ్చి శూన్య ముజ్ర” fee 


భు తలపు మొగలి పువ్వున గుచ్చి నిలిచిన నముల్లువీవు; 
నా (బతుకు, దె నందినవు భోజనాన నీవు రుచివి; 
నా యదృష్టపు. (తాళ్ళకొనల వె చుకున్న ముడివినీవు: 
నిన్ను పేమించినాను, నిందించినానుు దే్యషించినాను, 
నీకొరకు చేతులు చాచికాను, మామ్మ్యాషి తలుులు మూసినాను, 
కాని యిది యేమి ౫ 
సీవు లేని చోటున నాకు చోటులేదు, నుఖమువేదు. 
లేదు ఉనికి. 
(ఎవరెస్ట్‌ అఆవిన్‌ అనే కవయితి పద్యానికి ఆనువాదం.) 


చం శం వా 


104 


WwW 


౬౯క కుతి 

అక గతి 

వినబడును దూర దూరముల 
దూర దూరముల 


గొరదిపు.[.ఆఉ కడగంటి 
మణిది పి విరిసికొని 
పామశై ల శిఖర ము్రై 
కటకము నెరసికొాని 
నాలోన 
లోలోన 
ఘం డెలఆను చుట్టుకుని 
[ఐదుకు నే మలచుకుని 
గళసేమ సవజాత 
మయమకఠకదరంద భాధగా 
ననుతో అరవింద 
యాదగా (బాలా 
నాలోన 


10S 


తోతోన 
EA (కుతి 
ఈక గత 


గగనపథ వివ్లుపద 

భవ పవత స్వర్దుని 
దిగివచ్చి దిగివచ్చి 
గంధరర్క్ష సంగిత 
ఉదుతవేగయె హేలయ్హె 
పొంలుగ ఏత 

ఒక మెరుపు బంగారు కెరటమ్ముు 
ఐరిగ్‌ పడినటులా 
నాలోన 

కరలి సుడి తిరిగినటుల 
అక (కుతి - 
ఈక గతి 


శక లేత నెత్తావి చరణ ముష్టి 
నా ను_ప్త సౌందర్య హృదయమ్ము 
లొ మెత్తగా మెల్లగా 
నడిచినటు వరుగొడినటు 
యుణం యుల క్వూణ దవ 
_గి._రుదం దిరిగినటు 
కుచ్చెళుల చెరగు లారసికొని 
ఇతరసెికొని 

తలపు చివరల మెరసినటు 
ఇనా లోన 

లోతోన 

అద కుతి 

చక గత 


చెరగి 

నేను పుటిన పురిటి నొప్పుల చీకటి చార 
చెరగి న 

వేను నశించి చావు సంజెల నెత్తుటి చార 
చెరపికొని నీ మద్య నా మధ్యగల దూరపురేఖ 
తెలిసికొని 

స్‌ మధ్య సా మధ్య 

వంగిన తారకల శాఖ 

'రేఖగా 

పాలిమేరగా 

కరిగి నిల్చిన నేను 

నిర్వాతదీప ని 

శ్వలముగా నిలువగా 

నిరే తు కానంద 

వీరివగళాన పిలువగా 

కిన్నరులు కొనగోటి 

వెండిచుక్కల మీట 

పవడం౭పు దారాలభావాల నలుకొను 
కలలొ తి అలలొ తి జ్‌ 

కడలిలా ప రచుకొసు 

నా లోన 

లొలోన 

ఒక (కుతి 

ఒక గతి 


% sy ఈ 


— 1959 


107 


తారయటోరలోనవానో 


ఆళాకాన్ని మేఘం సల్లని కంబళిలా కప్పుకుంది 
ఆనందం మననుతో మయూరబర్హ ంలా విప్పుకుంది 
ఆలోచనలెందుకు జవ్వనసీ : విత రొకించు వర్షాసంభ్యని 
సందేహాంవదలి నా సండిటిని నిలిచి కళ్ళి తిచూడు 


అరటితోట నడుంచుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది 
నారికేళ వనాంతాన ప్లాటినం సంకేతంలా మెరుపు మెరిసింది 

నె. వాంటి మిద చిరుగంధం సువాసన నా మనసస్సుని చుట్టుకుంది 
నిర్హిద కాంకారమ్యు మె, సీపమై నా జీవితం విరిసింది 


చినుకుల కలనేత వసా౦౨నివ్వ సింగారించుకుంది ధరి్యతి 
సిందువారం పులకరించి చిరుసిగ్గు పూలని వూసింది 

ఆకుపచ్చని ఉత్సాహంతో విజృంభించింది _పాజశ కి 
ఆనందవ ల్లరీ 1 _పేయసీ ః అందించు ని అధరామృత నూ కి 


లాలన 


వానలో, కానలో నాకు అవిరామ_పాచీనత స్ఫురిస్తుంది 

వార్డుకా(భ్రం నాకు యక్షపతి సౌందర్యా సీష్మ రచిస్తుండి 
బాబిలోనియన్‌, ఈజిప్టు నాగచికతా స్తూ పాలలా “ డలతో 
_పాణ(పియా | మనమిరువురం మహన "వె నెటు గురుకొనుంది 


19 


108 


బురహాత్యృందడిడు 


ఈ గది స్వప్నాలతో నిండిపోయింది 
నా మది స్వగతాలతో కుంగిపోతోంది 
ఇంక రావెందుకు _పభూ 

శంకాకులమై ఈ రాతి సడలి 


చూ జాజ్‌ 
పోతోంది 


ఎన్ని సరదాల అగరువత్తులు వెలిగించుకున్నాాను 
ఎంత కాంక్షా శ్రీ గంథమ్మ్యు మైనలదికాన్నాను 
సవ్వడై తే చాలు 1పభూ 

రివ్వున స్కరశరం హృదయాన్ని దూసుకుపోతోంది. 


నా వొంటి నిగనిగలవంటి శయ్యను సజ్జికం చేశాను 
నా కంటి మిలమిలలవంటి మధువు ప్మాతల నింపాను 
త్వరమాణమె _పభూ, నా 

తనువు స్వీయ యౌవన భారాన తడబడి పోతూన్నది 


కిటికీ ఆవకల హిమస్నాత మాలతీలత నన్ను పంకరింపదు 
కిటుకు తెలిసిన పొదలోని గువ్వజంట నన్న్యూూరడింపదు 
కందళించే యీ వలపు పభూ 

గాఢాేష దోహదం లేక క_మవికాసితో ద్భాసితం కానేకాదు 


అవథధదించ వెందుకు వరి పక్వ మైన నాయొవన విన్న పాన్ని 

నవదరించ వెందుకు అసకృదతిశయో క్రి కికి శేలమైన నా తనూకావ్యాన్ని 
జాగు సేయకు (పభూ _ కడ 

జామువచ్చెనా తన వెలుగు పారెనా. నిష్పలమివసి 


109 


సేవంతికా నురభిళ శ్రీమంత మీ నిళాంతమ్ము నన్ను వేగిరించును 
హేమంత సమీర పోత మేమింతగా (కొవ్వి నన్నలయించును 
ఎందుకింత నిరయ |పభూ 

ఏకాంత కుంత నిహతమ్ము ర పై కవమద్భావనా శకుంత మ్ము 


శ వ ౫ 


— 1968 


110 


7౭౨మ్మారిక చిన్లుమాః 


జీవితం సంగితం పె మీద 
చిగురుటాకు అంగుళులను కదలనీ 
పలుకుతుంది హిందోళ 
ఒలుకుతుంది నవ హెల 

అప్పుడు 

(బతుకే ఊగే ముత్యాల ఉయ్యాల 


జీవితం నవనీతం పాాతమీద 
చఇెదరివడనీకు రాయినీ రప్పనీ 
పగులుతుంది స్వప్నం 
రగులుతుంది దుఃఖం 

అందుకే 

(బతుకే ఉలిపిరికాగితం చందం 


జీవితం దేవతల దరస్మితం 
చిన్న్నారీ 1 'పెదవిమీద సింగారించు 
కలతవదు కొలతవదు 

యు యు 
అలసట అలజడివదు బాల; 

లు 

అపుడు 
(బకుకే లలిత లలిత లతాంతమాల 


ఈ వ ల్లా 


1906 


111. 





శక సారి 

అక్కు సారి 

ఊదిన కూదంతదం 

ఉన్మ్య త్త _పభంజనం 

రగసీకు 

సాగ నికు 

అడవులతో పెద్దపులులు అర్హర్శాతి పరుగులె త్తు 
నడవలతో పెను(తాచులు నాల్యసాచి ణబుసలుకొట్లు 


తక సారి 

ఆశ ణారది 

నిసృహాలో నీరవించి 
చెగడువంటి వేదనతో 
తూలిపోకు 


కాలిపోకు 
దికుం- లతో ఆెరొ్క్రాయిళునై దిగులుచో తె కమ్య్ముకొనును 


చుకం-లతో తణుకుమాసి ఒక్క-టొకటి రాలిపడును 


తక నారి 

మనసనుమారి 

కలలబాట విడిచి పెట్ర 
వలపు చెలియ తాలగనెటై 
సనడిరాతిరి 

వడిపోవకు 


li2 


చలితుపాను వీచివీచి ఆలరుతోట వాడిపోవు 
పొలిమేరల మంటబేచి పూరిగుడిసె కాలిపోవృ 


ఒక్క సాది 

చికుం-మాలి 

కడలిపొంగు కనులతోడ 

గడపగడప ముందు నిలిచి 

విలపింపకు 

వేడుకొనక 

భూకంపము వచ్చి మహా నగరమ్ములు ధర (కుంగును 
భూధరములు రగిలి పగిలి భుగభుగ లావా పొంగును 


ఒక్కసారి 

ఓ నెచ్చెలి 

'విశ్వాసపునర్నువం 

నాసంత కలస్వనం 

చిక్క-బిట్టి 

జేరరమ్ము 

ద్యుమణి కిరణకా౦తి కురిసి _ధువసీమల మంచుకరుగు 
తొలిరేవున లంగరె త్రి తెలివెల్లుల ఓడ కదలు 


శ శా శా 


1968 


8.14 113 


ఆతతెమమాం 


నువ్వు మా వూరొచ్చినప్పుడు 

నేను మీ వూళ్ళో వున్నాను 

నువ్వు మ్యదాసులో దిగే వేళకి 

నేను కలక తా ర లెక్కు.తున్నాను 

నువ్వు ఉ_త్రర్యధువంలో విసిరిన అరోరా దొరియాలిన్‌మి 
నేను దక్షిణధువతీరాన నిలిచిన పెలికన్‌ పక్షిని | 
నీకూ నాకూ మధ్య (పేమ బద్ధవై రంలాంటిది 

అడి పరస్పర దూరీకృత సమర్థమైనది 

సీ ఆదర్శాలూ ఆశయాలూ 

నీలాగా నాజూగ్గా అందంగా వుంటాయి 

నువ్వు పాలమీగడల్లోంచి జాబిల్లి అడుగుమీదనుంచి. 
పువ్వుల పెదాలనుంచి నడిచి వచ్చావు 

నాకు ఆదర్శాలులేవు; ఆశయాల్ని నమ్మను 

నేను మోటుగా, దిగులుగావుంటాను 

నేను జీవితం ముళ్ళకంచెలమధ్య, బురదగుంటలమధ్య 
నిజంకోసం పరిశోధిస్తూవుంటాను 

నువ్వు తిరిగా _పేమించి మేడమీద చెలిక త్తెలమధ్య 
విహారిస్తావు నిట్టూర్పులతో 

నేను _పాకృతిక మైన ఆకలినీ, పాశవికమైన కామాన్నీ 
భరించలేక జుట్టు పీక్కు-ంటాను 

నీకు సత్యం సత్పదార్థం అర్హవంతం సంతత్మ్పకాశం 
నాకు నిజం భయంకరం, అరవిహీనం, అసంపూరం 
ఏ కేందంలో మన మిద్దరం కలుసుకోవడం ? b 


1i4 


ఏ అక్షాంశ రేఖమీద నిలిచి కౌగిలించుకోవడం ? 

ఓ (పతూ్య్యూషపవనలోల మందార లతాంతమా | 

నేను (ప్రదోషవేళా తమాలకాఖా_గ ఘూకౌన్ని 

అటు _ ఆనంద సుధర్మ వైపు నువ్వు వెన నక్ష_తధూ?39 చల్లు కూ 
ఇటు _ కలల బూడిదరాసులమీద కూలబడతా కన్నీళ్ళు చిమ్ముతూ 


శ సం స 


. 1965 


115 


క్‌ 
తీ 


6 
వే 


\ 





2 





3 ry ్‌ ॥ శ 
రో ” త్త th Fa 
Ep ఫ్‌ : గ్‌ 


K 


కొసరు కొంచమెనా వెయ్యని 
పిసినారి కోమటి దేవుడు 


అసలు తూకంలోనే మోసఏచేసి 
C' ఖు శో న్నే 
ఆనందానివ్మ్హి, ఆయుః(ప మాణాన్నీ తగ్గిసాడు 


అందమెన ఉదయాలూ, స్పందించే హృదయాలూ 
చందనం, చంద్రకళా. సరదాలూ, స్వప్నాాలూ 
ఇన్నిటిసీ సమకూర్చిన పసందైన గారడీ 
చటుక్కున మడతపెట్టి చేస్తాడు కెరిబుల్‌ (టాజెడీ 


అయినా కషయినాలాంటి జీవితంలోంచి 

ఆనంద మధువును పిండాలని ఆలోచించి 
కళలూ, కవిత్వాలూ. గాంధర్వం, “వేదాంతం 
కని పెడుతూనే వున్నాడు మానవు డాజన్మాంతం 


అర్హరా(తి చిలీలో, పట్టపగలు యిరాక్‌లో భూకంపం 
పియురాలి వరిష్వంగంలో సుఖం 

జడుకునేముందు పాన్పు కింద పాముందో లేదో చూనుకో 
ఓపబల శ_తువెవడో నిన్ను వెన్నంటి వున్నాడు కానుకో 


తాను లేనిదే దేవుడిని తలచేవాడెవడూ లేడంటాడు మానవుడు 

తాను లేనిదే మనిషికి ఆలంబన ఏదంటాడు సదరు దేవుడు 

శః రహాస్యం రహన్య ంగా వుంచకండి, అందరికి చె ప్పెయ్యండి 
దేవుడిని తిరగే స్తే మానవుడు, మానవుణ్ణి త౭ (క్రిందు చేస్తే దానవుడు 


116 


దేవుడికీ మానవుడికీ యెప్పుడూ సరిపడని దాంపత్యం 
ఇద్దరికీ విడాకులు ఏ కోర్లూ యివ్వలేదు విచి|తం 
నుదీర్హ వలయంలాంటి కోలం చుట్టూ ఒకరినొకరు 
అదేపనిగా తరుముకుంటూ తిరుగుతుంటారు 
గుం|_డంగ్కా గుండగ్కా గుండ్రంగా, 


శా వ ౫ 


—— 1962 


11/ 


ల 
Es 





ఆడంగావున్ను శాంతి నుండి 
ఎడంగా తప్బుకుంటాడు మానవుడు 
సంచలనం కలిగించే 


సమరాంగణాన్నే కోరుకుంటాడు 

అందుకే మానవ చరిత అంతా యుద్దమయం 

యుద్దాలులేని చరిత చదివితే అర్థవిహీనం 

స్వార్థం ఒక (పాథమిక శి 

(కొర్యంమీద ఆభధిర క్తి 

అజ్ఞాతంగా మనిషిలో పకువులో సమానం 

వె జానికులు చెబుతారు దీనిలో నిజం 

త మో ఆదర్శాలూ అంగవసా9ల లాంటివి 

హఠాత్‌ పవన వీచికకి అమే తొలగిపోతవి 

అసల న మనిషి కాస్త ఆలజడిలో బయటపడళాడు 

కనటు కనబడాలంపే పెన కొంచెం కదలించి చూడాలి 

అక్య్థండక్కడ మహాత్ముని అడుగు జాడ కనపడినా 

ఉఅటు వైపు మళ్ళాక ఆడ్డదారినే గుడ్డిగా పడిపోతాడు 

'అవివే కానికన్న బలం ఆవేళాని కతికినప్పుడు 

చ్వ పాదవా హనాలు బద్దెలుతప్పి (పమాడించక తప్పదు 

అందుకే మానవుడు మానవుడిగా దేవుడిగా రూపొందే ఈ (ప్రయాణం 
అనంతదీర్హం పునఃపునర్వ్యర్థం బహుయుగ వి_సీర్ణం 


తకు 


— 1968 


118 


కులలుస్‌ 





అమెదకాటో డాలరు పండును 
ఇండియాతో సంతానం పండును 


.శ్రనూమి తనచుట్టూ తాను తరుగుతూ 
తనవంతుడి చుట్తూ తిరుగుతోంది 


దరిద్రం సముడంలో వేదనల తెరచాపలె త్తి 
(పయాణించే జీవన నాకలకి మృతు్యువే ఆ ట్‌హోౌస్‌ 


“ఆశ ఉతర (ధువం, విధి దక్షిణ (ధువం 
మనిషి రండింటి మధ్య బంతిలా ఎగిరిపడే _పహాసనం 


-వాలిజ్యం ఆజ్యం కింద నాగరికతా (కతుగుండంలో 
“అనురాగం, ఆత్మొయతా వెల్చ్పబణబడే సమిధలు 
స్వార్దం సోమయాజి, లక్ష్యం అధికార రంభా పరిష్వంగం 


అఆఅడిస్‌ అణాబాలో హమాయిలి నెలాసీ గెడ్డం బాడుగ 
జనాలతో చొెంయన్‌_.౨ అంొెకు పెద అబద౧ మడుగు 


నజాస్వామ్యా దేశాలలో ఖరకాంతలు 1 ప్రీడావతులు 
సామ్యువాడ రాజ్యాలలో కౌకికులే మతగురువులు 


యమ ణాకి మవదపివ్యా మా హాం మద్యపానం వృథావ్వథా 
శగజ్రానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో 


L219 


ఇజంలో యిం[పిజన్‌ అయితే యింగిత జ్ఞానం నశిస్తుంది 
పిజమ్‌లాంటిది జీవితం, వేర్వేరుకోణాలు (ప్రదర్శిస్తుంది. 


మాధుర్యం కావ్యంలో ఎందుకు ? మత్కృతిపతి స్రోతంలో వుంటే 
చాలంటాడు తెలుగులో కని 


మాలిన్యం మనసులో వునా మల్ల పువ్వులా నవ్వగల్లడం 
యూనాటి తెలివి 


పలెటూరి పిల కి సినీతార దివా స్వప్నం 
య ళం 
పట్నవాసం షోకిల్లాకి హాలీవుడ్‌ భూతల స్వరం 
య NO 


చంద్రగొళం చవిటిప(రమీద వెతగ్గా వెతగ్గా 
_పబంధనాయికల ఉపాొలంభనలు దొరికినవట 
విశ్వనాథవారు వెనక్కి నడవగా నడవగా 
వేదకాలం యింకా వెనక్కి. వెనక్కి పోయిందట 


సౌతా(ఫికా (పధాన మంతతికి సామరస్యం _పధాన లక్ష్యం 
రష్యానేత కృ 'శ్చేవ్‌కీ పపంచ శాంతి ఒకటే గమ్యం 
అమెరికన్‌ 'కెనడీకి పరోపకారం స్పూన్‌తో పెట్టిన ఆహారం 
అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడూ! అది మన (పౌరబ్దం గ్‌ 


ఇకముందు కీన్సే రిపోర్టు పాఠ్య (గంథం (పతీబడిలో 
ఇకముందు స్ట 9ప్‌టీజ్‌ తప్పనిసరి (ప్రతివూక్ళో 


విలాసవతుల (క్రీగంటి చూపు నుండి విద్యుచ్చ క సరఫరా చేసారు. 
విశాఖపట్టణంలో ఆసుపత్రిని వేదాంత భవనంగా మార్చేసారు 


సుందరాంగుల జాగఫీలో విద్యారులు నిమో్చన్నతాలు గు రిసారు 
సువర్ణం కన్న అగవర్ణంలేదని సకల కులాలవారూ అంగీకరిసారు 


120 


నిర్వేదం వేదంకింద, నిరాహావం నిష్టాగరిష్టతకింద 

సశదీర సొయుజ్యం సామాన్యులకి ఉచితంగా కానుక 

ఇది మిలియనీరూ, మతాధికారులూ వేసే సరికొత ఆధ్యాత్మిక _పజాళిక 
Ca] అణాల 


పహరన్నేతానల దగుడెనా అనంగుడి పొగరు కా సయినా అణగలేదని 
చు ళూాం wer.) 
సరో్యోదయ స్వాములందరూ స్మర (సర్బ్ర మహాయాగం లో 
సినిమాపోస్పర్లూ, తారల పాతచీరలూ సమిధలుగా ఆహుతి 
చా 


tt 


నాఘనంలా గర్జించింది ఆ(ఫికన్‌ ఘనా 
ంచకీలలో ఊడిపోయిన సీలపేరు చె నా 


ర్డీ 


అణుబాంబు యుగంలో భూతలమొక స్వర్గం మనుష్యులు వినా 
మను సంభవం యింక మార్చేసి రాయాలి అల్ల సావి పెద్ద న్ను అయినా 


భూమధ్య రేఖ దగ్గరకన్నా ఆడదాని (భూమధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువ 
ఎనిషకలలో ఎగరేసిన వాగ్దానపు కత్తులకి మొనకన్నా పిడి దగ్గర 
వాడి ఎక్కువ 


చచ్చి బతికిన |పతివాడూ ప్మాటిస్‌ లుముంబా 
బతికి నౌ చచ్చినవాళ్ళు ఒక లెక్కా. జమా: 


మతం నల్ల మందు గతం ముదిమికి విందు 
భావి యొవనులకు భావకులకు బలే పసందు 


ఆలోచనల జెట్‌ విమానాలకి భయపడి 
అలవాటు మట్టిరోడ్ల మీద కుంటుతుంది ముసలితనం 
పృథ్వా్యాకాశాల మధ్య గాండీవ ధనుష్టంకారంలాగ 
మోగుతుంది యౌవనం 


121 


నా పాట విష్షవానికీ విశ్వశాంతికీ నాంది అన్నాడెక అధునాతన 


నా మాట చీకటికీ శ్తేష కపిత్వానికీ శ్లేష్మ జీవితానికీ బాట 
అన్నాడొక ప్రవంగుడు 


ఆగామి ఆశల వరాగగనంమీద అదిగో ఆనందం అనే యిందధనుస్సు 
చై 


అలమటించే లోకానికి అండగా నిలుసుంది నవకవి వచస్సుుధా 
సువమునస్సు 


1962 


122 





ర్యాత్రివేళశ ఎవరూ లేరింబ్లో మసకగావున్న విద్యుద్దీపాల కాంతిలో 
ఒక్క-ణ్లీ బాల్క-సీలో కరార్పునావ్వను బోగన్‌ విల్లా పందిరిలో 
శక నిముషం ఆగి తెరలు తెరల్లాగా వీచే గాలిలోంచి ఎవరిదో 
ఏదో మధురాతి మధుర విషాదగానం నేరుగా వచ్చి గుండెల్లోకి 
గుచ్చుకుంటోంది 


నిర్ణ్షన స్టలం, ఎవ్వరూ లేరు, చుట్టూ పరచుకున్న మైదానపు 
నగ్నదేహాన్ని స్పృశించబోయే నిచుల ళాఖాగపు వ్య్యగ్రపు 

తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది, ఆకాశం 

ముద ఒక్క చుక్క. మరో నక్ష_తంతో మాబ్లాడేమాట మాతం మనసుకి 
వినిపిసోంది- 


ఇంత రాత్రివేళ ఈ గానం ఎవరిదో చీకటి కాగతంమీన ప్రాటినం 
తీగలాగ మెరుస్తోంది, ఏదో విషావాన్ని హాయిని భయాన్ని పంచి 
సపెడుతూంది, _పాణాలకి అడుగునవున సుతారవు తీగలిం 
కదలిస్తోంది. ఏదో విధి దష్టమెన జీవితం కాబోలు పాపం 

మొర పెడుతోంది జాలిజాలిగా, సంకీర్ణ మెన విశ్వరహాస్యం మరీ 
మరీ నిగూఢమై కదలే నల్లని నీడలలో కలసిపోతోంది 


చెరచబడ్డ జవ్వని విడివడిన పృథుశిరోజ భారంలాగ ఈ 
నిశీధం మలిన మలినమెన చెదరిన తన అందాన్ని చీకట్లతో 
శప్పుకుంటోంది, ఒంటరిగా నాలో ఊహాలలో అవ్య క్తంలాగ 


123 


ఒదుగుతోంది, అనంత మెన శూన్యాన్ని అలుముకుంటోంది 
ఏదో పాటమాతం ఏడుపేడుపుగా సన్నగా తియ్యగా గాలిలో 
ఊగుతోంది, నీరవమెన ఏకాదశి నిశీధాన్ని రెండుగా చీలుసోంది. 


శా య షా 


1961 


124 





నామీద సి చూప చీకట్లు ముసురుకుని 

సిమీద నారూపు వెన్నెలలు పరచుకుని 

నా కలల నీ పెనె్ష్మెరుల అల లోక్క-పరి పొంగి 
సీ కనుల నాకాంక్ష లాసజ్య ధనువులె వొంగి 
నా గుండె నీపాట దాడబమ్మై "రేగి 

సీ తనువు నాకౌగిలిని తటిద్దానమై సాగి 

అటు కాల మిటు విశ్వమొక్క- _తుటిలో ఒదిగి 


ఇటు నా బతుకు కొసల నీవు సీ (బతుకు మొదల నేను. 


సీవు నా ఆశ కవధివె నేను నీ స్రీత్వమున కాహుంతినై 

నా (బతుకు పచ్చనిగట్ల స్స్‌న్త మినాల్మగువై చుట్టుకుని 

సీ స్రీత్వంపు నెత్తుటిబౌట్ల నేను ఎకు పెపుపు రు రూవమ్ము దాల్పుకుని 
సీప్‌ భీకర మధార్జాహ్నృ ఆతపమ్మున నాలోని పురుషత్వమ్ము వెదకికొని 
నేనీ శరత్పూర్టిమల నీ నగ్నాలాలస నిమ్నుగల సీదుకొని 

ళు బు తురాజ్డి నా తనువెల్ల నీ అనుకూల పవనములు వీచి 

ఓ సురవేజ్నీ (క్రతుహోమ గుండమున నా జీవికమునే వేల్చి 
సీలో కొలది కొలది నశించు నాలో తరతరమ్ముల వికసించి 

నాలో ఒదిగిఒదిగి ఆక్రమించు నీలోవలనే కదలి పునరుదృవించి 
ఇది స సృష్టి ఇది మిధస్త మాశ్తే షచకిత తను యష్టి 

నేనొక పరమేప్తి 

ఇది నీవు ఇది నేను ఇరువురము ఒకశున యీ నిమేషమ్ము 

విశ్వర హాస కమ్ము 


శ శవా 1 


1958 
125 





సరుగుడు చెట్ల సీడలలో 
సరద గా తఆతదుగుదడదాం 

సగం మబ్బు సూర్యుడిమిద 
ఛాతిని తెరలా కప్వుకుంది 
సంజ ఎరువు సెలయేటి మొద 
చల్లిన తొలి సిగ్గులా వుంది 
౬క్క.-సాది యిల్లు మడిచి 


ఉత్సాహాంగా రా చలి; 


జామె(టీఎ* కా లెక్యు అన్‌ 

అక్క_య్యుకి "రెండో కానున్న 

తమ్ముడికి మోకాలి వాపు 
చింతపండుధర హెచ్చింది 

చిన్నాన్న కు మతి(భమ కలిగింది 

లేచిన మరుక్షణం ఎన్న] _పశ్నలు 
గోరుచుట్టులా నలిపే లక్షలు సమస్యలూ 


ఆనందాన్ని చంపేందుకు 
అనంతంగా ఉంది లోకం 

కళర్యాకూ ఉంది కాంగో ఉంది 
గోవా ఉంది జావా ఉంది 
అడుగడుగునా ; యుదఖభయం 
మయమలుప్తు మలుసునా "మృత్యుముఖం 


26 


ఆకలి నిరాశ రోగం 

అనసూయ దేకిషం స్వార్దం 
రఠరోతపోని చాతకాని 
[పభుత్వాాలు ఉ_దేకాలు 
కలాసాని చడగూాకుందుకు 
ఆఅలాసా్క-దాకా ఆవకాశం ఉంది 


కొంచం సేవు స్వహ్నంలోకి 
గోర్వంకల రెక్క_లతో 
ఎెగిరిపోదా మన్నీ మరచి 
అబదాన్ని ఆ_శయించిన నుఖం 
నిజాన్ని నిరూపించే నరకం 
కన్న వెయ్యి రెట్లు సయం 1 


కల ఎప్పుడూ మనిషికి బలం 
మిధ్యా జీవన దధథ్యలలతో 
స్వహ్నం ఓక సుందర తనుమధ్య 


మనసూ మనసూ కలసిన మైమరవుంకే 
మద్యం వృథా మాధుర్యం సదా 

మనం కట్టుకున్న గాలిమడల్వ్రా 

ఏ భూకంపం హడగొట్లలేదు 

మనం విరియించుకున్నా తోటలలో 
వతి వపుహూ్య అనా_ర్రవం నవం నకం 


నన్నూ నిన్యూూ బలహీనులని 
ఎహసు_కహిసులనసీ నిందిసుందె 
రా me 
ఊమరాడక గజగిజలాడ యా లొకం 
బువ డెను కనావన్న ఎతె ననా 
యూ జాడ 
ఊహా శిఖరాల్ని వీశ్ళెక్ళ-లేరు 


127 


సింధూరంకన్న ఎరుపెన నా 
హృదయాన్ని వీళ్ళు చదవలేరు 
ఇలు విడిచి ఒబు మరచి 

య 
ఒక్కసారి రా చెలీ | 


జికరినడుం ఒకరు చుటి 

ఉలాసంగా తిరుగుదాం' 

సరుగుడు చెట్ల నీడలలో 

విరుగుడుచేవ తోటలలో 
మునిమాపువేళ రెండు నక్ష(తాలు 
ముద్దు పెట్టుకుంటూన్న ప్పుడు 
మునికాళ్ళమీద నిలిచి దేవతలు 

మనని అసూయగా చూస్తున్నప్పుడు : 


శ సొ ౫ 


-1962 


122 





నువ్వులేవు నీ పాటవుంది; ఇంటిముందు జూకామలై తీగల్లో అల్లుకుని 
లాంతరు సన్నని వెలుకురులో (కమ్ముకుని నా గుండెల్లో చుట్టుకుని 
గాలిలో ఆకాశంలో నక్షతం చివరి మెరుపులో దాక్కుని నీరవంగా 
నిజంగా వృంది జారిగా హాయిగా వినవడుకూ వుంది శిశిర వసంతాల 
మధ్య వచ్చే మూర్చుని గురుకి తెస్తోంది యిన్నేళ్ళ తర్వాత వేడిగాలి 
చలదనానికి తిరిగే ఒకనొక (గిష్మ దివసావసాన సమయాన 

ద డాబామీద 


సిగ్గిలిన సోగకళ్ళతో మల్లెపూల వాల్చడతో నువ్వుపాడిన పాట 

నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పి 

ఒక అందమైన రహస్యం విప్పి పరువానికి వస్తున్న నా వయస్సులో 
చటుక్కు-న సరిమళప్ప తుపానులిష రేపి మహారణ్యాల సొందర్యాన్ని 
చూపి సముద్రపు కెరటాల జలంతో మధ్యగా మౌనంగా వున్న 
ద్విపాల్ని ఊపి 


_(పపంచంయొక్య. అవధుల్ని దూరంగా నాచి ననున్న డిగంతాలకి 
విసిరేసిన వేళ 


ఇజాలూ రాజకీయాలు బాదాలూ హత్యల్తూ యుద్దాలూ 

ఇంకా యిటువంటి చెత్తా చెదారం మనస్సు" లో "'పేరుకోకముందు 
పండిన మొగలి పొ త్రివంటి పరిమళంగల (పారం యౌవనపు నిండైన 
ఆరోగ్యపు వాకిశ్ళముందు మరిసిన' సందివర్దనం పువవ్రల మధ్య 
నువ్వూ నేనూ కూర్చొని అలాగ ౭ఒకచా కోరు. చూనుకుంటూ iE 


9_14 129 


ఆకాశానికీ భూమికీ మధ్యపడిన చివుచీకటి సలకమీద 


రేడియం అక్షరానిష (వాసుకుంటూ 
కాలాన్ని కదలకుండా నిలబెన్టె కమ్మని ఊహల పూల తోటల మధ్య 


పరుగుల తి సాహసపు మంచుకొండల అంచులమీద స్కేటింగ్‌ చేసి 
అకలుషి తమెన యొవనోల్బణంతో బలంతో అమాయకత్వంతో 
ఆకాశాల ఆళి "మేలు చాందినీలు కట్టి 

సీ నా సామిష్యమే స్వర్గంగా (సవంతిగా జీవిత 

శవరమారంగా ఎంచి 

నలుపు హారలులేని తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా 


ఉపతిఫలించి 

వీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావి ష్యుత త్వదీయ 
వినీల శిరోజ తమస్సముదాలు పొంగి సీ బుజాలు దాటి నా 
ముఖాన్ని కప్పి ఒక్కకే ఒక్క. స్వప్నాన్ని కంటున్న వేళ 

చం్యదికాన్నపిక సంగీతాన్ని వింటున్న వేళ 


ఆకు షచ్చని భూమెకీ గిరులకీ యుమలకీ సమస్త సృష్టికీ 

కే అ్థం కనుక్కున్న వేళ 

వీపాట హాయిగా గాలిలో తేరి ముసిమాప్ప జేగురులతో కలసి 
చిక్కులను చుట్టి నీ మృదు చలాంగుళిచ్చవిలో కరగి 

వా వొంటిని నిమిక నన్ను నిర్ది(ద నిద్రలో పడవేసి సీ ఎని 
పెదాలు నా నొనటిమీద ఆనందపు నెలవంకల్ని చిత్రించి నన్ను 
మంత్రించిన ఆ రోజులింక 

చావు యిపుడు నువ్వ్వులేవు సీ పాటదివుండి నా లోపల లోపల 
ఆరిన కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృత్యాగ్ని కణంలాగ 
1కమకమ జవ రుజాాగ స్తమెన వయస్సనే పాడింటి మూలగదిలో 
తిండిలో యింకా వాడకుండా నిల్చిన పువ్వుల గుత్తిలాగా 
శోడుసుదనం మోసం పరువూ 'పతిష్టలనే గాడిదలమీద 

ఓజకుకు పాఠబట్రల మూటల్ని వేసి తోలుతున్న వేళ 


130 


నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించని వేళ 

నే కూరుకుపోతున్న చాతకానితనపు వానాకాలపు బురదమధ్య 

సీ పాట ఒక్క. పే నిజంలాగ నిర్మలమైన గాలిలాగ నిశ్శబ్ద నదీ తీరాన్ని, 
పలకరించే శు _క్రిగత మౌ క్రికంలాగ 

ఇంటిముందు జూకామల్లై తీగలో అల్లుకుని లాంతరు వెలుతుర్లో 
(కమ్ముకొని నా గుండెల్లో చుట్టుకుని గాలిలో ఆకాశంలో 

నక్షతం చివరి మెరుపులో దాకు్యూని సీరవంగా నిజంగా వుంది 
జాలీగా హాయిగా వినబడుతూవుంది 

శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని 

గుర్తుకి తెస్తోంది యిన్నేళ్ళ తర్వాత. 


వ “న శన 


1865 


131 


అూలోటెన వం 


ఉగాదికి సీకు ఏం _(వాయను ? 
సగానికి సగం తియ్యని అబద్దాలు 
నరదాగా చెప్పనా 

కమరడాతో దాకుగ్రాన్న నిజాల్ని 
బయటికి తిసి విప్పునా 

అఆఅతృపాలె న కళ్ళు 

ఆతృతతో అలసిన వాళ్ళ 
అబద్దంలో చుట్ల బెట్టిన రాకు 

ఏ భూమ్యెద కట్టు కోమంటామవు 
తాడి ఇసుకతో ఇళ్ళు 

ఏ ఆకాశం మిద జల మంటావు 
అడియాసల పువ్వ్చాాళ్చు 
(వపతియేడూ సనము(ద్రం వొడ్డువ 
పీతలు పండుగ చేసుకుంటాయి 
వతిగుండెలో ఏడుపు గటవార 
మాతలు వినిపిస్తూ os 
నక,తాలిి కోసి సిగలో 
తురుముకుందా మనుకున్న్హ నా ఖాద్య్ర 
నఖక్షతాలై నా ఎరకగా ర్యాతుళ్య్ళు 
"మెలొశ్రాన్న నిబ్రూరుల గాథలు 
కూనాను పోగొట్టుకున్న వ,జం కోసం 
ఎకగ్ప-.డని 'వెనుకుణతావ్న 


132 


ఏ నేల పగుళులో ఏ గుండె లోయలలో 

ఏ కారడవలతో ఎందుకో బెంగ నీతో నాలో 

దేనికోసమో తెలీని అన్వేషణ 

అదృశ్య జీవిత శాఖలపై న పువ్వు లవలేని మొగ్గల సంభాషణ 
అయినా నడుస్తున్నాను 

దట్టమైన మంచు పడిన చీకట్లో అలాగే వెకుక్కు-ంటునావను 
నన్ను నేను నాలో. సీలో గతంలో 

మనని మనం పోగొట్టుకున్న దినం మహాలయ ఆమవాస్య - 
వతి ఉగాదికీ మెరుస్తూ పిలుస్తుంది ఆకా వేళ్య 


క 9 ౩ 


ఎ 1964 


133 


25 క కాలిం 


చేకటి నవ్విన 
చిన్ని వెలుతుదా | 
వాకిట వెలసిన 
“వేకువ తుబసివా ః 


ఆశాకుంతల భాకంతములో 
నవసి యిలపె (వాలిన 
అలరువా 1---.అప్ప 
రాంగనా సఫీ చిరవిరపహా - 
నిదా పరిష్యంగము విడ 
ఉడు వథమున జారిన 
ముంచు కలవా : 


ఆకలి మూడుచు 
వాకిట వాకిట 
దిరిగే "పేదల 
సనురిణ్‌ దినుల 
సుఖ సుపిని రజీ 
సుందర రాక్షనినా | 


యుద్దాగివై వాగవో..వి 
రుద్ద జీవుల రుద్ద కంఠాల 
దొదతో కదలెడి యెదవో : 
అబద్దపు _బతుకుఆ వ్యవ 


134 


హారాలకిక మొదటో | 

కవి కుమారుని శుంభ 
త్య-రుకకా గితమవాః 

శీ శాంభవి కూర్చిన 

శివఫాల షిలసితమౌ 

వెలుగుల విబూదివా 
'దేశభక్షులూ, ధర్యడ్య పురుషులూ, 
చిట్టి తల్లులూ, సేవముంతిను లూ।ః 
ముద్దు కూలుదూ, ము తై, దునలూ 
కరాూడియాడుచు కోకిల గళముల 
పాడిన శుభాభినవ [(పభాత 
గీత ధవళిమవా | 


© వు ఇ 


135 





ఆ రోజుల్ని తలచుకున్న ప్వుడల్లా 
ఆనందంలాంటి విబాడం కలుగుతుంది 


నేటి హేమంత శిథిల ప్మతాలవమధ్య నిలచి 

నాటి వాసంత సమీర (ప్రసారాల తలచి 

ఇంకేగదా జీవితం అన్న చింత 

ఇంతలోనే ముగిసిందనఎ వంత 

చెమ్మగిలే నా కిళ్ళని ఎవరైనా చూస్తారేమో అని 
చెదరిన మనస్సుతో కు. తిప్పుకుంటాను 


పచ్చని పచ్చికల మధ్య 

విచ్చిన తోటల మధ్య 

వెచ్చని స్వప్నాల మధ్య 

మచ్చికపడని పావురాల మధ్య 

పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య 

పరుగె తే నిర్ణ రుల మధ్య 

తెరలె త్తే మునిమాపుల మధ్య 

ఇప్పటికీ చూడగలవు నా తొలి యొవనవు గురులు 
ఇప్పటికీ వినిపి _స్తవి నాటి స్వప్న వంశీరవమ్ములు 


కాలవ గట్టునున్న ఈ కడిమిచెట్టుకు తెలును 
మనం చెప్పుకున్న రహస్యాలు 

ఊరి చివరనున్న మామిడి తోపుకు తెలును 
మనం కలలుగన్న ఆదర్శాలు 

ఇంటి వెనుకనున్న ఎరగన్నేరుకు తెలుసు 


136 


చిక్కూబడుతూనఎ సంజె చీకట్ల చాలులో 

కలసిన పెదవుల నిళ్వాసాలు 

అందాన్ని చూసినప్పుడల్లా స్పందించిపోయాం 

బాధను కని కరుణతొ కనీ రు విడిచాం 

శ_తువెదురై తే కండలపై కి చొక్కా. చేతులు మడిచాం 
పారిజాతపు పువ్వుల్లాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ 
పతి వీధిని (పతి యింటిసీ (పతి గుండెసి శోభఖింపచేళాం 
అమాయకమైన కళ్ళతో బాధ కతలు లేని బలంతో 
స్వచ్చమైన "స్వేచ్చతో ఉషఃకాంతివంటి ఊహతో 
భవిష్య దభిముఖంగా సుఖంగా సాగిపోయాం 


ఎనిష్మరకెల రంగు రంగుల పువ్వుల మాలలు 
కీటికీలకు మురిసే గాజుగొట్టాల జాలరులు 

నేలమీద ముఖమల్‌ తివాసీలు అత్తరు గుబాళింపులు 
జవరాళ్ళ జవ్వాడే నడుముల పై ఊగే వాల్దడలు 
బాధ్యతలేని అధరాల చిటిలే నవ్వుల వె డూర్యాలు 
పతి ఒక్క. నిముషం ఒకె్కాాక్యం ఒమార్‌ ఖయ్యాం 
రుబాయిత్‌ పద్యాలవంటి రోజులవి ఏవి (పియతమి 
చప్పుడు కాకుండా ఎవరు హారించారు మన పెన్న్విధిని 


సీతులు నియమాలు తాపతయాల కత్తుల బోనులో 
నిలిచి నిలిచి తిరిగే ఎలుగుబంటివంటి మనం 

డేగలాంటి ఆ చూపుని ఆ విసురుని ఆ ఎత్తుని 
మబ్బులాంటి ఆ పొగరుని మెకాన్ని స్వర్గ సామీ ప్యానిఎ 
తిరిగి పొందలేమన్న సంగతి నాకు తెలుసు 

కాని 

నేటి హేమంత శై త్యానికి గడ్డకట్టుకున్ను నా వెనుక 
నాటి వాసంత విహారాల జాడ లున్న్నవన్న తృప్తి 

మాతం మిగిలి 


137 


ఒక్క జీవకణమైనా రగిలి 
శాంతిని పొందుతుంది నా మనస్సు 
నా భావి తరానికి విలుస్తుంది 
పవిత్రమైన వీని ఆశీస్సు 


ఇ శ శ 


— 1965 


138 


శరా చ "బ్బ 


ల్రిభినవుగ్యానం 


క 


తాజా సరుకు _ తరుణం పోనివ్వకు 

బాదం జీడిపప్పు _ కవిత్వం అణా ఒక కప్పు 

ఆడదాని అందంలాంటి అబడాన్ని 

అలభ్య మైన ఆనందంలోని రహస్యాన్ని 

రెండూ కలిసి 

రెండు గుక్కల్లో తాగు 

రెండవ కంటివాడికి తెలియకుండా గుండ్రంగా చచ్చిపోతావు 
ఎండా వానాలేని ఉన్మాద స్వర్గంలో పునర్ణన్మిసావు 


(అప్పులవాళ్ళూ ఆఫీసర్లూ అనాకారి భార్యలూ యింక బాధించ 
కుండా 


సుబ్బారావు పెళ్ళాం సూర్యంతో లేచిపోయిన రోజున 
కురిసిందిట కదూ కుంభవృష్టి గా వాన 

ధార్మికులు దాన్ని 'దేవతల కన్నీటిసోన అన్నారు 
నాస్తికులు రొమాంటిక్‌ తోటలో పూలతేనె అనారు 
అసలు సుబ్బారావు సీతిశతకం రాసి అంతకుముందు రోజునే 
అర్జాంగికి అంకితమివ్వకపోతే ఇంతపని జరిగుండదని 
గుడిపాటి వెంకటచలేయుడు గుండెబాదుకు చెప్పాడుట 


139 


3 


అనాఎడు [పియురాలితో అన మాచారి 
జూనియర్‌ యమ్‌. యన్‌సి. ఫిజిక్స్‌ 
ఇదివరకు స్‌వైపు నూ్యూటన్‌ థియరి (ప్రకారం ఆకర్షింపబడ్డాను 
అయిన్‌ పైన్‌ వచ్చాక థియరీ ఆఫ్‌ కర్వేచర్‌ 
ఆధారంగా నిను _పేమించాను 
ఇప్వుడలాగు చెప్పు 
శ్యోూయల్‌ొ నర్చేకర్లు వచ్చి అంతా ఉల్లాసీదా చశాదు 
ఇంక నినుష ఆన్‌ సెంటిఫిక్‌ గా దేశవాళీ గా ఆహాహని సాను 
అవపుత్రస్యగతిర్నా స్తి - అతివా నాకొక కుమారు పసొదించు 


నవలలు నవలలు రాసేస్తున్నారు 

తవలల్ని క్వా_డుప్రెట్పుని సృష్టిస్తునాషరు (నవలల్లో 
వచనమైనా రచనమైనా పె చెయ్యి వాళ్ళదే 

వచనం వదలి మగవాణ్యు ని 

ర్వ్వచనంలేని కవితా కంటక వనాంతరాల వడి 
_పవాసులై నిర్వాసులై పోతున్నారు 
వర్షసీయవస్తు వే తిరగబడి వర్షిన్తూ ౧కే 

కంచయే చేను మేస్తూంకే.... 

శాతవిధీ! ఇది కలికాలం, కలికెకాలం | 


శ య శః 


140 


ఆయు రాకకు 


కాయ్‌ రాజా కాయ 
కాస్తేవుంది చూస్తేలేదు 
మూడు ముక్య్థాలాట 
మూడాసులు తిప్పు 

ధనం సీది సుఖం నీది 
ఘనతనీది వనిత సీది 

మళ్ళీ కలిపి పంచు 

కళ్ళ నులుముకు చూడు 
ఆట కలవలేదు 

ద_క్తి కట్టలేదు 

ధనం సుఖం ఘనత వనిత 
చేతులు మారినై ' త్త 

ఆశలు కూలినై 

ధర్మరాజా 

ఇక అరణ్యవాసం సీకు గతి 
దుర్యోధన సార్వభౌమా 
(దౌపది యిక నీ ఖైదీ 


కాయ రాజా కాయ 

కా-స్తేవుంది చూ స్తేలేదు 

ఒకటికి మూడురెట్లు 

స్వర్గానికి 3 మెట్టు 

క్షణంలో సగంలో నువు కుబేరుడివి 


I4¥ 


కనురెప్ప పాటులో కుచేలుడివి 
చామ్మ తగల్లేదు ఆమ్మ విరగలేదు 
తోరపడిన అదృష్టానివై 
ఊఈమురాజని గదిలో 

ఉరిపోనుకు చనిపో 


అసలు సంగతి యిది 

మేక ముకగాలు కలిపి పంచినా 
ఆసు రాజా మీ చేతిలో కొచ్చినా 
జోకర్‌ అవనతల వాడిది 

జయం అవతల వాడిది 
ఈోకర్‌ అదృుషానిక చిహ్నాం 
రెండు ద్మాతల మధ్య పగలు 
శర పరంపర మధ్య డాలు 
తెరచావ బేని పడవకి వాలు 
ఆశ వదులుకునఎ (ఫవాసికి 
ఎడారిమధ్య కనపడిన గని 
ఆజీవిత _బపహాచారిని 

కహాఠా తప్పుగా కౌగిలించిన జవ్వని 
వెతికన చోట కనబడదు 
చరుచోటి కాలికి తగుల్తుంది 
రై లుకింద తల పెట్టిన నిర్భాగ్యునికి 
జోకర్‌ దొరకలేదు 

ఆఖరు మలుపులో నియంత 
పాటరుకి జోకర్‌ దొరకలేదు 
ఆఖరి కలువులో రష్యన్‌ 2ెరియాకి 
జోకర్‌ దొరకలేదు 

రోమియో జూలియట్లకు 
లైలా వమవమజ్య లక 


142 


అక్షలాది స్వాపిషిక జీవులకు 
సామా నూ వ్రకు సాహాసికులకు 
నతి నిముషం భంగపాటు 
_పాకకాలకు ఎడబాటు 

నిత్యం నిను కవ్వించే అదృష్టం 
చరణాల అయిన సుందరాంగి 
కను -సెగతో నిన్ను చేరి 
చిరునవ్వుతో నిన్ను చేరి 
చివరకు దభాలున చీకట్లో యేట్లో 
మను వదలేసే చితాంగి 
అరచేతిలోని రేఖల వ్యాఖస్ట్రలు 
నిజమైనా కాకవోయినా 

ఆ సమయాన లగ్నాధిపతి 
కఈజాడై నా గురుడై నా బవ డె నా 
ఎక్క._డో ఎపవ్వుడో ఒకసారి 

వే _ఇణతుకులో అదృష్టం నవ్వుతుంది 
అప్పుడు 

మయమువువ నడచే దారిలో ఆకాశం 
మోకరిల్లి నకు(కాలిష జల్లుతుంది 
నువ్వు చూచే 

సుదూరాలటో 

హడుచులేడు రంగు రంగుల సాగనసు 
ఆెగురవేసారు 

అప్పుడు 

నువుక్త సంగితవు కలనేత వసా౨లు 
సరదాగా ధరిసావు 

ఆనందపు చలువ జోళ్ళులోంచి 
ఆంతా ఆందంగా కనిపిస్తుంది 
అందుకే 


143 


న్యాయానికి ధర్మానికీ 

నస్‌తికి కట్టు బడిన వాళ్ళందరూ 
నాలుక పెడచకట్టుకు బో తూ 
ఎడాది దారుల పోతూజవృుంమే 

జిక హాంతకుడు ఉరెశిక్షతప్పి 
ఊఆఊఆయాల లూగుజతాడు 

అక దురసహాంకాది నిముమాని 

కొక పాకిసా న్‌. స్ప షిసాడు 

అ౬క వినాయకుడు నాయకుడె 
జోహార్తు ప 
అదృ్భష్షవు గ౧డసాని అపాంగ 
వీక్షణ, ఎవరికి ఎవరికి 

కరా్యాలో నిలబడండి జనులారా 
మయముుసతలివాతు మూర్చ రోగి 

మొ డు ఎద్దు మానవుడు దానవుడు 
అందరూ స్వయంవరానికి రావచ్చును 
అర్హత అవసదంబచేదు 

కాయుొు రాజా కాయ్‌ 

కా_సేవుందెి చూ స్తేలేదు 

ఇఅకటెకి మూడు "రెట్లు 

స్వర్తాని కివేమెట్లు 

కణంలో సగంలో కృబేరుతెవి 
కనుంప్పపాటులో కుచేలుడివషి 
బెదిరిటోకు వీతావపహాంలకిచట స్తానంలేదు. 
బెదురుగుండె నరితినుకు 

మండే అగ్వాగణుండాన దూకు 
చివరికి మిగిలిన బూడిదలో 
చిన్నమె త్తు స్వర్గం దొరకదు 


144 


చినిగిన స్వహ్నవు సంచీలో 

చితికిన బాష్పం నిలవదు 

అందుకే నేస్తం జీవితమే ఒక జూదం 
ఖేదానికి మోదానికి లేదసలే భేదం 


శ స = 


1952 


10.14 145 


యగ 


ని 


దేవుడా 

రక్షించు నా దేశాన్ని 

పవి తులనుండి పతి(వతలనుండి 

కజెదవమనముషులనుండి పెదప్త్పలులనుండి 

స్‌_ రెండు తకు. సాచి బుసలు కొ కై 
నిరేతుక కృపా సర్పాలనుండి 

లక్షలాది దేవుళ్ళ నుండి వారి పూజారులనుండి 
వారివారి _పతినిధులనుండి 

సిద్దాంత "కే ఎరులనుండి సిద్దులనుండి 
శ్రీ మన్మధ్దురు పరంపరనుండి 


డెవుడా 

న౭భె కోట్ల మనుష్యుల నిజమైన _పాణంవున్న 
మను ష్యులతో నిండిన దేశం నాది 

ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్య లూ 
_విరివిగావున్నా విచ్చితపాధం మాది 

కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆకేషం 
బతుకు పొడుగునా స్వతం(_తం టై 

కొంచెం పుణ్యాం కించిత్‌ పాపం 
కాస కన్నీరూ మరికా స సంతోషపు తేసీరూ 

చాలు మాకు తం(డీ 

సరదాగా నిజాయితిగా జాలి జాలిగా 

హాయి హాయిగా (బతుకుతాం 


146 : 


మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు 
గొప్పలూ గోసాయి చిటా్యలు వదు 
యి 


దేవుడా | ' 
క తివాదరక తెగిన కంఠంలో హఠాత్తుగా 
- ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు 
మానవ చరిత పుటలలో నెతురొలికి 
మాసిపోయిన అక్షరాల్ని వివరించు 
రహస్య సృష్టి సానువులనుండి జారిపడే 
కాంతి జలపాతాన్ని చూపించు 
మమ్మల్ని కనికరించు 
చావు పుట్టుకలమధ్య సందేహంలాంటి 
జీవితంలో నలువె పులా అంధకారం 
మంచి గంధంలాగ పరిమళించే మానవత్వం 
మాకున్న ఒకేఒక అలంకారం 
మజిలీ మజిలీకి అలసిపోతున్నాం 
మలుపు మబుపుకీ రాలిపోతునావం 
ఆశల వెచ్చని పాన్పుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని 
ఆదమరచి కాసేపు విశమిందడాని కనుమతించు తం డీ 


వ వ మ 


1968 


జువూలా ఇంతకు 


“మెడియర్‌ సుబ్బారావ్‌ 
కనిపించడం మానేశాద్‌ 3 
ఏంవిటే_బోస్తుమాన్‌ మీద గేయం (వాయాలా 2 


అందమైన అమ్మాయి ముద కాని 
చందమామ ముద కాని 

వంద్యుడై న భగవంతుడి మీదకాని అ 
వంద్యుడై న ధీర నాయకుడు మిద కాని 
పద్యాలల్ల మని మన పూర్వులు శాసి పే 
ఎక్కడి పోసుమానో యీ గోల 

ఆః సాయం(తం “వేళ 


ధసవంతుణి స్తుతి చే _స్టే 

పది డబ్బులు తరాలుకతాయి 

సచివో_త్తముణ్ణి స్కరి పే 

పదికళ్ళు మనమిద వాలుతాయి 

ఈక సి _పార్దన కడుంగడు అసభ్యం సుబ్బారావ్‌ 
ఉత్త పోస్టుమేన్‌ మీద ఊ హాలు రానేరావు 


మూడవ పంచవర్ల (పకాళిక 
పడవ వన మహోత్సవ దినం 


బిరా దాల్మియా 
క్‌ి 
సిసిమా దఆ లామా 


118 


యుద్దం పరమార్దం 

రాజులూ, రాజ్యాలూ, తారుమార్తూ 
ఇటువంటివి చెప్పు 

మది చూడు నా తడాఖా 


మృదు మాధ్వే పదలహిారి 
తరంగ మృదంగ విలసనడ్భంగి 
మనోహారాలౌ కావ్యాల్‌ గేయాల్‌ 
కొల్లలుగా (వాసాను 


కాసీ, తపాలా బం_టోతు ముదా 
కహావ్వ :£ 

ఎండలో వానతో 

ఎండిన చివికిన 

ఒక చిన్న సెజు జీతగాడు 
చెవిలో పెన్సిల్‌ 

చేతితో సంచీ 

కాకి దుస్తులు 

అరిగిన చెప్పులు 

జక సాదా "పేదవాడు 

ఇంటింటికీ 

వీధిపిధికీ 

_పతిరోజూ తిరిగే వాడు ._ పె 9)మ్మినిన్ట్లరా ఏం 


అయితే చూడు 
ఆ కిటికీతో రండు విచ్చిన కలువలాంటి కళ్ళు 
ఆ వీధి మొగవై పే (పపరిస్త్రోన చూపుల ముళ్ళు 
ఆ కళ్ళలో ఆతృత 
ఛా 
& గుండెల్లో గడచిన 
దేశాంతర గతుడె న (పియుడి వార్తకోసం 


149 


అమౌా్రియా ః 

పదెసమిదేళ్ళ పడుచుదనానిష్ష భ్యదంగా దాచి 
@ 

పశ్ళిరంలో పెట్టి (పాణనాథుడి కందించాలనే 


పే ఆశ నాకు అరమయిందిం 
Cara) 


అందుకే 

పీ చూపులు తుమ్మెద బారులు కట్టి 

వీ కోరెగైాలు గజ్జెలవలె ఘలంఘలించి 

వీధి వీధినంతా మేల్కౌాలుపు తున్నాయి 

వీధిపీధినంతా కలయ చూస్తున్నాయి 

' అడుగో పోసుమాన్‌: 

ఈక. ఉదుటున వీధిలోకి నువ్వు 

ఆతని ముహాంమీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు 
వెళ్ళిపోతున్న తపాలా బం(టోతు వెనుక 

విచ్చిన రెండు కల్లార సరస్సులు 


శపడి'నెముందు కూర్చున్న పండ ముసలి అవ్య 
గడచిన బతుకంతా కష్టపు నెత్తుటి కాలవ 

కనపడీ కనపడని కళ్ళ ల్లో 

కొెడిగట్టైన [పొాణసప్తు దీపంతో 

తాను కనిన తన పాణం, తనకు మిగిలిన ఒకేఒక స్వప్నం 
శన బాబు తన ఊపిరి 

అస్సాం ర ఫిల్చులో సోల్పర్‌ సెమ్మాచలం 

కోనం నిరీక్షణ 

క్షణ తలు (పతిక్షణ 

౭క కార్లుముక (వాళాడా 

బం(టోతూ వెళ్ళు వెళ్ళు త్వరగా 

ముసలిదానిక మంచివా ర నందించు 

ముడతలు పడిన మొహంమీద ఆనందాన్ని వరికించు 
దూరభారాన ఊన్న కుమారుని కోసం 


150 


వగచే తల్తి కి 
చేరువచేరువౌతూన్ను నువాషక ఊరట 

దగ్గర దగ్గరౌాతున్న మి(తుని అతేఖకోనం 

నిలిచిన తరుణుడికి సీ రాక ఒక బాసట 

వ ది కుడికి న_ర్హకుడికి ఇ దులో దొంగ: హాంతకుడెకి 
ఉద్యోగ శ ప్తుడె న నవీన యక్షునికి 

మనిషికి రా&శ&సనునికి 

నువ్వు 

దూరాల దారాల్ని వచి_తంగా 

౬కే నిముషం 

అనే కండె చుట్టూ (తిస్పగల నేర్చరివి _ భూర్చ్పరిపి. 
అదృషాధ్వ్రఎమీద నీ గమనం 

ఆబాల భాలకీ నువు వ_్రర్రమానం 

నీ మెజిక్‌ సంచిలో 

నిటూర్పులు నవ్వులు పువ్వులు 

ఆనందాలు అభినందనలు ఏవడుప్పలు 

ఏ కణంలో ఏదికైకి తిసావో 

ఆ క్షకాన నువ్వు రాజుతో సమానం | 


_ కొందరికి పరిచయమెన నవ్వు 
కొందరికి తలపంకించిన నవ్వు 

కొన్ని వె పులకి చూడనే చూడవు 

తంది తక్‌ మొత్త ఆ_్పప్రబంధువువి 

అందరికీ నువు వార్ల సందిసావు 

కాని సి కథనం మాతం నీటిలోనే మథనం. 
అపవుళతూంటుందె 


ఇన్ని యిళ్ళు తిరిగినా - 
సీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు- 


ఇన్ని కళ్ళు పిలిచినా 


151 


ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు 

ఉ తరం యిచ్చి నిర్గి ప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు 
తీరం వడలి సము(ద్రంలోకి పోతూన్న ఏకాకి నెక చప్పుడు 

ఈ ఈ ఈ 


— 1959 


సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలాశాఖ జరుపుకొనే వార్షికోత్సవానికి 
పోన్టుమాన్‌ మీద (వ్రాయమని కోరినవ్పుడు (నానీ యిచ్చిన గేయం* 


152 


